(శిరాము కథాకందము 
యుద్ధకాండ 


(పద్యకావ్యము 





రచన ; 


యడవల్లి వీరరాఘవస్వ్యామి 
17.1388 /6, శ్రీలక్ష్మీనగర్‌ కాలనీ, 
హైదరాబాద్‌_500 659. 


This book is Published with the Financial assistance 
of Tirumala Tirupathi Devasthanams under their 
Scheme “Aid to pu blish religious books" 


_వధమ ము దణ : 

మారకిర = శ్రీముఖి నామ నం॥ 
ft 

శినసెంబరు, 1993 


పతులు : 1000 


సర్వస్వామ్య సంక లితము 
[ప్రతులకు 
రచయిత 


మళ. ఓ3585/6, శ్రీలత్ష్మీనగర్‌ కాలనీ, 
వైదావాదు, హైదరాదాదు.500 659. 


ఏ రూ. 40/- 


మ్ముదణ: 

పడా డ్య్మావత్రీ ఆర్ట్‌ పః 
ఇ.నెం, శ. 1517/81, న్యూ జాకారం, 
గాందీవగర్‌, హైదరాడాద్‌_500 330. 
వోన్లు : 611413, 600547. 


స్త్‌ 
ఆత్మ నివేదనము 


భారతీ పతిభా రామ 
మారామం వేద సంస్కృృతేః 
అమరం వాజ్మయం రామ 
మాదికావ్యోజ్ఞ్యలం నుమః 


ఇది శ్రీరామ కథా కందమున యుద్ద కాండము. ఈ యుద్ధ 
_ కంద కవనము నా శారీరకానారోగ్యముతోడి యుద్ధము తో బాటు జరిగినది. 
“రామరావణ యోర్యుద్దం రామరావణయోరివో ౪ అన్నట్టు రామరావణ 
యుద్ధము సాటిలేనిది. దానిని వాల్మీకి వర్ణించిన తీరు కూడ సాటిలేనిది. 
దానిని అనువదించి కందములలో వర్గించుటలో యధాశక్తి కృషి చేసితిని, 
సాఫల్యము సహృదయగమ్యము. కపి సైన్యము, సము; దావరోధము, 
దేవాఒజేయ మైన రావణ రాక్షసత్వము మొదలగునవి రాముని చాలావరకు 
చీకాకు వరచినవి. విభీషణ శరణాగతి యాచిక్కుల ముడి విప్పినది. 
అయినను యుద్ధమున రామలక్ష్మణులు కొన్ని మారులు హతులు గాకను, 
ఉపాయాంతరములచే పునర్జివితులు గాకను తప్పలేదు. చిట్టచివర 
కగస్తుడా దేశించిన “ఆదిత్య హృదయ” మన్త్ర జపమున శ్రీరామునకు 
ఆమద్దజయము సిద్దించినది. 


17 


మహాభారతమున గూడ శ్రీకృష్ణుడు తన గీతోపదేశమునకు ముందే 
యుద్ద జయమునకై అర్జునుని నాదేశింపగా అతడు దుర్గాస్తుతి చేసినట్లు 
ఉన్నది. కావున ఆయా మహాయుద్దములలో ఎంతటి మహా మహా యోధు 
లకు నైతము జయమునకై ఒక్కొక్క [పత్యేక దేవతాస్తుతి అవసరమని 
స్పష్టమగు చున్నది. ఈ వీర రాఘవునకు గూడ ఈ శ్రీరామ కథాకంద 
సంపూర్ణ రచనా మన్త9ము స్వసుఖసంజీవనసంపూర్ణ విజయము ను లభింప 
చేయునని ఆశించున్నాను. 


పూర్వ కాండలకు వలెనే ఈ యుద్దకాండమును కూడ సుమనో 
మనోహరముగా తీర్చిదిద్దుటలో సహకరించిన ఆత్మీయ సహృదయ సద్ది 
ద్వన్మితుల కందరికిని కృతజ్ఞతలు తెలియజేయుచున్నా ను. 
ప్‌ోఈ్ర ల్‌ వ్వ 


ఈ కావ్య ముద ణమునకు ఆరి కసహాయము చేసిన శీశీఢీ తిరు 
4 అ ' 
మల. తిరుపతి దేవస్థానము వారికి నా నమోవాకములు. 


ఈ (గంథమును చక్కగా ముదించి యిచ్చిన పద్మావతీ ఆర్ట్‌ 
(పేంటర్స్‌ అధినేత శ్రీశ్రీ నివాసగౌడ్‌ గారికి, వారిసిబ్బందికీ ధన్యవాదములు, 


ఎజేపంతోషాద్విదుషాం నసాధు మన్యేఒనువాద విజ్ఞానం” 


ఇట్టు 
బుధజన విదేయుడు 


యడవల్లి వీరరాఘవస్వామి 


అఆ mM 


oom 


10. 
1l. 
12. 
13. 
14. 
15. 
16. 


17. 


18. 
19, 


శ్రీరామ కథాక ండము.యుద్దకాండ ము 


మ. రక 


శ్రీరాముడు హనుమంతు నభినందించుట 
సు గీవుడు రామునకు యోచన చెప్పుట 
హనుమంతుడు రామునకు లంకా 
విశేషములు చెప్పుట 
యుద్దయా[త 
రావణ మంతాంగ ము 
విభీషణుడు రావణునకు హితము చెప్పుట 
రావణుడు మంతుల నుపాయంబడుగుట 
మహాపార్యుడు రావణునకు ధైర్యము చెప్పుట 
రావణుడు తనకు (బహ్మ యిచ్చిన 
శాపమును దెల్పుట 
విభీషణుడు మరల రావణునకు హితము చెప్పుట 
రావణుడు విభీషణుని బరిత్యజించుట 
విభీషణుడు రావణుని వీడి రాముని శరణుజొచ్చుట 
రాముడు విభీష ణున కభ యమిచ్చుట 
శుకుని దౌత్యము 
శ్రీరాముడు సముదుని గొల్బుట 
సము దుడు రామునకు సేతుబంధనోపాయము 
చెప్పుట 
రాముడు లక్ష్మణునకు యుద్ద సూచనలం 
దెలుపుట 
రాముడు లంకా నగర వైభవ మీక్షించుట 
రావణుడు సీతను మోసమున బెదరించుట్ల 


శ్రీ 


ఆం = 


oO CO 


ll 
16 
24 
29 


30 
31 
3౨ 
37 
44 
51 
55 


58 


62 
63 


21, 


23; 
24. 
25. 


జ: 


29. 
30. 
BL 
32. 
33. 
34. 


36. 
97; 


39. 
40. 
41. 
42. 
43, 


vi 


దః -కవంతుని నిందించుట 

ముడు రణవ్యూహ నిర్ణయము సేయుట 
రాముడు సువేల నధిరోహించుట 

(గీవుడు రావణునితో ద్వంద్వ యుద్దము సేయుట 


(| 
EA 

(|) 

బ్రో 
tp 

1! 


విలపించుట 
తిజట సీత నూరార్చుట 
రామలక్ష్మణులు బంధముక్తులగుట 
రావణుడు ధ్యూమాక్షుని యుద్ధ మునకంపుట 
రావణుడు వజదంస్టుబంపుట 
రావణుడు యుద్ద స మున కకంపనుబంపుట 
రావణుడు 'వహసనుని బంపుట 
రావణుడు యుడ్డంబున కరుగుట 
కుంభకర్పుడు రావణు దర్శించుట 
రావణుడు కుంభక రుని విలపించుట 
ఇం దజిత్తు యుడ్ద మునకు వచ్చుట 
మక రాక్షుడు (క్రీ రామునిచే మడియుట 
ఇం|దజిత్తు మరల యుద్దమున కరుగుట 
లక్ష్మణు డిం డజితును వధంచుట 
రావణుడు సీతను వధింవ నెంచుట 
రావణుడు నైెన్యమును యుద్ధమున కంపుటి 
యుద్ధమున రాముని వీర విహారము 
రావణుడు యుద్ద మున కేగుట 


83 
85 
87 
88 
94 
102 


107 
110 
112 
114 
118 
120 
123 
129 
153 
170 
190 
213 
215 
228 
246 
249 
251 
254 


44. 
4౨. 
46. 
47. 
48. 
త్తం 
50. 
51; 
52. 
ర్‌. 
54. 
55. 


56 


58. 
59. 


60 
61 
62 
63. 
64. 
65. 


vil 


సు గీవుడు మహోదరుం జంపుట 

అంగదుడు మహాపార్మ్యుం జంపుట 

రామరావణ యుద్ధము 

లక్ష్మణుడు రావణునిచే మూర్చితుడగుట 

లక్ష్మణుడు స్వస్టుడగుట 

రావణుడు మరల రామునితో బోరుట 

రావణ వధ 

విభీషణుడు రావణున కంత్య| కియ లొనర్చుట 

దేవతలు రామునకు నిజస్థితి దెలుపుట 

శ్రీరాముడు సీతా దేవిని స్వీకరించుట 

రామలక్ష్మణులు దశరథుని దర్శించుట 

(శ్రీరాముడు సీతాదేవికి మార్గమున విశేష ములు 
తెలుపుట 

భరద్వాజముని సందర్శనము 

రాముడు హనుమను భరతునొద్ద కనుచుట 

హనుమ భరతునకు రామాగమనమును దెల్పుట 

శ తుఘ్నుడు శ్రీరామునకు స్వాగత సన్నాహములు 
సేయుట 

భరతాదులు (శ్రీరామున కెదురు సనుట 

శ్రీరాముడు నంద్మి గామమునకు వచ్చుట 

శ్రీరాము డయోధ్య జేరుట 

శ్రీరామాభిషేక ము 

ఫల వతి 1 

అంకితము | 


261 
265 
267 
272 
275 
278 
286 


297 


309 
31 


321 
324 


325 
326 


329 
330 
331 
335 
337 


చెత్త 


121 
161 
187 
219 
280 
. 321 
326 


పద్యం 


125 
132 
139 
145 
193 
232 
435 
600 
799 
933 


1089. 


1395 
1599 


వం 2 లుల లఅఎ గ౧౫ త ౧౫౧౫ nm లు లు లు 


సవరణలు 


పాదం 


ఉండ వలసినది 
హనుమంతు 
గృతక 
కార్యము 
గపరవశుండగు 
భూమీసుత 
నొసంగుము 
ీర్ష 

సమర 
గరమున 
చలింప 

బాలక 

కపిసే 
(గసింప 
నయ్యదిె 
ధామాగమనము 


వృరావుకథాకందము 
యుద్దకాండ 


శీరావుకథాకందవు 
యుద్ధకాండము 


శ్రీరామచం[ద! కరుణా 

వారిధి! వారాశిసేతుబంధనచణదీ! 
దారిత విబుధ విరోదీ! 

దూరీకృత భక్త దోష! తోయజన్నేఠా! 


శ్రీరాముడు హనునుంతు నభినందించుట 
హనుమన్నివేదితావని 
తనయా వృ తంబున ముదితస్వాంతుండై 
యనిలాత్మజు దెస మెప్పున 
గని యిట్టనె రాఘవుండు గారవ మెసగన్‌, 
వినతాసుతుండు గరుడుడొ! 
యనిలుడొ సేయంగలుగు మహాద్భుత కార్యం 
బొనరించి తీవు శతయో 
జనాయతాంబుధి దరించి చనుటన్‌ హనుమా! 
సుర దుర్నిరీక్ష్యు రావణ 
పురంబున న్వెదకి భూమిపు|తిక నరయం 
దరమె మతిసత్త్వా[గే 
సరుండ వగు నీకు దక్క జగతి నొరులకున్‌. 


శ్రీరామకథాకందము 


బలవంతుడయ్యు భృత్యుం 
డలసుండె ధారుణిపతి యానతి నెల్లన్‌ 


పలవంతము సేయని వా 
డిల నధముండ ౦ దు సుమ్ము నృపనీతివిదుల్‌ . 


నియతంబగు కార్యమె భూ 

దయితు నభీష్టం బెజీంగి తత్సిద్దికి గా 
మెయికొని యొనర్చు భృళత్యున్‌ 

నయజ్ఞు లం|దు రవినందనా! మధ్యము గాన్‌, 


నియతంబగు దానిన గా 

క యుచితగతి ద దనుకూలకార్యావళియున్‌ 
గయికొని యొనర్చు వానిన్‌ 

(బియముగ ను_తము డటంచు బేర్కొం[ దు బుధుల్‌. 


హనుమం డ ట్రుత్తమ భృ 

త్యునకుం దగినట్లు సేసి యొదవించె ముదం 
బును నీకును నాకును నిజ 

ఘన భుజ వీర్య బల దర్ప గరిమము పెర్మిన్‌, 


అనితర సాధ్యంబగు న 

పుని సాధించిన హనుమకు (బత్యుపకృతి యే 
మొనరింప గల్లు వాడన్‌ 

డిననాథతనూజ! యిట్టి దీనస్థితిలో. 


యుద్ధకాండము 


9. 


10. 


li. 


12s 


13. 


ఆరయగ నా సర్వస్వము 

పరిరంభణమాతమె యని పల్కుచు నొగి దా 
శరథి |[పముదమున బులకిత 

శరీరు డై కౌగిలించె జయ్యన హనుమన్‌. 


సుగ్రీవుడు రామునకు యోచన చెప్పుట 
అటు పిమ్మట శ్రీరాఘవు 
డిటులన యోచన సలుపుచు నిననందన! యెం 
తటి కష్టం బయ్యు సుసం 
ఘణితం బయ్యె ధరణిజ గ నొనుట యిటుల్‌. 


ఇకమీద శతసహ్మ సా 

ధిక కపిసైెన్యంబులు జలధి దరించుటకున్‌ 
సుకరంబగు దెరు వెయ్యది 

యొ! కలత జెందు మది యీ మహోదధి గనగన్‌. 


అనినన్‌ సు గివుండి 

ట్టనియె న్వందన మొనర్చి న 
బున రాఘవ! రావణదై 

త్యనివాసం బెజుగ వచ్చె ననిలజు చేతన్‌. 


కలతం జెందెద వేటి క 
తులితపరా|కముడవు రిపుదుస్సహ తేజో 
కలితుండవు దీళాలివి 

పలధర్మంబుల నెజుంగు వాడవు రామా! 


14. 


15. 


i6. 


iT. 


i8. 


శ్రీరామక థాకందము 


పలుకకు మధైర్య వచనం 

బులు (పాక్ఫృత నరుని బోలె ముప్పగు నై వ్యా 
కులమున్‌ ద్యజింపుము కృత 
ఘ్నులు సౌహృదముం బలె రఘుకులమణిదీపా! 


ఆమితోత్సాహమునం గపి 

సముదాయ మురకలు వేయు సంగరసంరం 
భము మె త్యదీయ కార్యా 

రము నిశ్శంకముగ జొచ్చు దహనం బై నన్‌, 


హరిసైన్యమ్మున కంబుధి 

తరణోపాయము ఘటించి దయసేయము ని 
ర్రరవైెరి రావణుండిక 

ధర గూలిన వాడె యంచు దలపం జెల్లున్‌. 


వననిధికి సేతుబంధన 
మొనర్ప నియమింపుము కపియోధులతో నే 
జని సీత దెచ్చెదన్‌ రా 
వణు గూల్చి రయమ్మున నిక వ్యసనంబేలా! 


దుర మొనరింపగ రిపు లె 

వ్వరు నిల్వగలారు? దీర్షబాణాసనమున్‌ 
గరమున ధరించి |కోధో 

ద్దురుండ వై యెదుట నీవు తోచిన చోటన్‌. 


యుద్దకాండము 


19. 


20. 


21. 


వ్యసనంబున గార్యంబులు 

పొసగునె! క్షతియుడు మందబుద్దిన్‌ జరియిం 
ప సరకు సేయుదురె జనుల్‌ 

వ్యసనంబు ద్యజించి పూను మర్ష విధులకున్‌. 


అనుభవ మైనది చాలదె! 

ఘనశోకము దీని వీడి కాంతాహర రా 

వణ మారణ భీషణ మగు 

రణ|కియన్‌ బూను మతితర [కోధమునన్‌. 


కనబడు చున్నవి నాకుశు 

భనిమి త్రములు ధరణిజ యవశ్యము లభియిం 
చును నీకు వే బలుకు లే 

ల నిశ్చయం బిక జయంబు రణమున రామా! 


హనుమంతుడు రామునకు లంకా విశేషములు చెప్పుట 
అనినన్‌ రాఘవు డూరట 

గనియి ట్రనియె హనుమంతు గని లంకాప 
త్తనమున్‌ బరిశోధించితి 

వనూనముగ నెజిగినాడ వరిమర్మంబుల్‌. 


ఎటిగింపుము రావణు సె 

న్యర హస్యములు బుర రక్షణ విధానములున్‌ 
గరి రథ తురగ పదాతుల 

పరిమాణము లాయుధములు బల త త్త్వంబుల్‌. 


ర్వా 


26. 


21. 


శ్రీరామకథాక ౦ద ము. 
ఆనినన్‌ వాయుసుతుం డనె 

వినుము (పభు! వచింతు నసురబృందంబులు లం 

క నెసంగు నభీప్సిత జీ 

వనమున సంతృప్తిగ దశవదనుడు దోవన్‌. 


సువిళాలము లధ్వములున్‌ 
రవిపభాకలితదివ్యరత్నసృటిక 
వికల్పితోన్నతమహా 

వన శేణులు విహారవనులున్‌ దనరున్‌. 


ర 


A క 


కరి తురగ రథ సమూహము 

చరించు బురవీధుల బహుసంకులముగ సం 
గరకాతుకి దశముఖుడున్‌ 

ఖరిశీలించును జమూ నివహ మనుదినమున్‌. 


జలధిపరివేష్టితంటై 
న లంక దుర్గమ్మ తికూటనగళ్ళంగమునన్‌ 
విలసిలు సమృదజలం 
(స) a 
బులు నదులు |బదక్షిణించు భూమిధరంబున్‌. 


ఆవనీధరగహన[వజ 

మవలన్‌ మార్గావరోధ మగుచు వెలయు న 
య్యవి భాసించు సహజదు 

గ్గ విశేషంబులుగ ద దసుర పురంబునకున్‌. 


యుద్ధకాండము 


29. 


80. 


81. 


82. 


తిరి. 


రావణ నిర్మిత మై యా 

వె వెలయు సమున్నతంబు |జాకారము ము 
కావిదుమ కాంచన భూ 

షా వితతపభ నఖిల డిశల్‌ వెలుగంగన్‌. 


నెలకొల్పిరి గవనుల వె 
గులిశోపమ శరవిమోచకోద్దామము ల 
త్యలఘు ిలామోచకపటు 
వులు యంతమ్ములు శతఘ్నీపూరము తోడన్‌. 


ఆ రాక్షసెందు పురికిన్‌ 

ద్వారమ్ముల దారు నిర్మితకవాటము లొ 
ప్పారు జతుర్దిశల నభే 

ద్యారూఢి నక రాక్షసాభిలములై . 


శూలాసీధారులై పది 
వేల దనుజయోధవరు లవిర శ శద్దన్‌ 
బాలింతురు (బాగ్వారము 
(6 
నా లంకాధీశు నాన యవిలంఘ్యముగన్‌. 


దక్షిణ దిగ్గ్వారమ్మున్‌ 

రక్షింతురు చాప తోమరాద్యాయుధు లు 
(గాక్షయ బలసంపన్నులు 

రాకను లొక లక్ష యనవరతమున్‌ రామా! 


ఓ. 


తీరి. 


36. 


97. 


88. 


శ్రీ రామకథాక ౦దము 


ఆయోధనచతురులు దీ 

ప్రాయుధధరు లసురులు వయుతాయుత సంఖ్యుల్‌ 
గాయుదురు వారుణదిశ న 

మేయపరాకములు పతికి మే లొనగూడన్‌. 


చతురంగ బలంబులతో 

దితిజభటావళి కుబేరదిశ గావన్‌ ను 

స్థితమై యుండు ననిశమున్‌ 

(బతివీర భయంకరమయి న్యర్చుదసంఖ్యన్‌. 


మీన |గాహ నివాస భ 

యానకమై శైత్య దుస్స హాగాధ జలా 
స్టానంబై కలదు పరిఖ 

దానవపురికి సత తోర్మి తత మోషమునన్‌. 


పురమధ్యంబున గరి రథ 

తురంగ మారూఢులై యతుల విక్రమ శా 
లురు సద్వ్యంశభవ నిశా 

చరు లుందు రగణితసంఖ్య సన్నద్దులుగన్‌, 


ఇది రావణు బలసంవద 
చదిపితి బలవ దనురుల నసంఖ్యాకముగన్‌ 
విదళించిరి (వాకారము 
బదఘట్టనముల నడచితి వారది చయమున్‌, 


యుద్ధకాండము 


89. 


40. 


41. 


42. 


శీర, 


పరిఖన్‌ బూడ్చితి గాల్చితి 

బురమున్‌ గూల్చితి సమూలము విహారవనిన్‌ 
స్థిర సంకల్పుడ వైని 

ర్లరింపు మిక జైె|తయా[త రావణవధకున్‌. 


యుద్దయా త 
అని వాయు సుతుండు పలుక 
నిననందను జూచి రాము డిట్లనె యనికిన్‌ 
జని విజయంబున్‌ గొనగా 
ననువగు నభిజి న్ముహూర్త మారయ నిదియె. 


ఈ దిన ముత్తరఫల్లుని 
సాధనతార యగు నాకు సవితృవిభుండున్‌ 
రోదోంతరంబు సేరెడు 
నాదిక్యతనుజ! చమూపయన మీ క్షణమే. 


నడిపింపుము సైన్యము క 

లుడు మున్నుగ గజ గవాక్షులున్‌ గవయుడు దో 
డడ మధు ఫల జల యుత మ 

య్యెడు తెరువున |దుతగతిన్‌ గపీశ్వుర[! యిపుడే. 


ప్రవగ్నశమ్టుడు బుషభుం 
డవార్యబలయుక్తుడు ధనదాత్మజుడు జనం 
గ వలె నుభయపార్శ్వంబుల 

దవిలి చమూ రక్షణోద్యత స్థిరబుద్దిన్‌, 


10 


డీడీ, 


45, 


46. 


47. 


48. 


(శ్రీరామకథాకందము 


హను మద్చుజ పేఠారో 

హణమున నేను జనుదెంతు ననుజన్ముడు ల 
త్మణు డంగదు భుజపీఠం 

బున దోడుగ నడచి రా జమూ మధ్యమునన్‌. 


కపీరాజ! ఛద్మ వేషలు 
రిపుభటులు విషా క్తము బొనరించుటకున్‌ సి 
ద్ద పడుదు రధ్వస్థిత త్రీ 
ర్థపాళి వే గనుల దెరు వరసి పోవ దగున్‌. 


ఆనుచు న్ముదల యొసంగ ని 

ననందనుం డానతిచ్చె నగచర సైన్యం 
బునకున్‌ (బస్టానము సే 

య నవూర్వోత్సాహమున బయన మెరి కపుల్‌. 


దుముకుచు గెంతుచు బర్విడు 

చు మానులం బండ్లు [దుంపుచు న్మధువుల గో 
లి మదంబు పేర్మి హుంకా 

రము ల్సలుపుచు జనె [గోతిరాణువ కడిమిన్‌. 


నేనే హరింతు రావణు 

ప్రాణంబు లటం చొకడన, వసుధాతనయన్‌ 
నేన కొనితెచ్చి యిచ్చెద 

నా నిర్ణరవైరి దున్మి యం చొక డనగన్‌. 


యుద్ధకాండము శే 


49. 


5. 


dl. 


రి2. 


లెకి, 


ఇదిగో దుస్ఫహ మేరికి 

మదీయ భుజశ క్రి చూడు మా రావణు (గు 

ద్దెద నెద _వయ్యగ నని బె 

ట్టిదముగ నొక్కం డొకని నడిచె దృఢ ముష్షిన్‌, 


ఆ రీతి నుదృటమ్ముగ 
బాజుచు జేరిరి (పగల్సవచనమ్ములు గ 
ర్దారావమ్ములు గీడలు 
గెరింతలు సల్పుచు ధృతి గీశులు వార్డిన్‌, 


రావణ నుం తొంగము 
నయనానందము వని గూ 
ల్సి యమిత సంఖ్యాక దనుజ "సన నకిచి ని 
ర్ఫయముగ దనకున్‌ నీతి వ 
చియించి పురి గాలి రామసేవకు డరుగన్‌. 


సచివుల సేనాపతుల ది 

లిచి సభకుంజేరి భయచలితుడై యా రా 
(తి చరపతి రావణుడు ల 

జ్జచే నధోముఖుడగుచు (బసంగించె నిటుల్‌ . 


ఒక (కోతి వచ్చి దుర్గమ 

(తికూట పర్వత శిఖరి బురిం జొచ్చియు, జా 
నకి వెదకి సుభ, దస్థితి 

గకుత్‌ స్థవిభు జేర హృదయకంటక మగుచున్‌. 


12 


4, 


శిరి. 


లర. 


చి7. 


శ్రీరామకథాకందము 


పియ భామిని వార్త నెణిం 

గి యచిరకాలంబున బహుకీశుల తోడన్‌ 
స్వయముగ రాముడె వచ్చెడి 

నొ యుద్దమున న న్దయించి యుర్వీజ గొనన్‌. 


ఇపు డెద్ది "సేయదగు బు 

ద్ది పాటవమ్మున బలుకుడు దీరోచితమున్‌ 
నృపసీతి సమ్మతం బగు 

నుపాయ మరి విజయ సాధ కోద్దామముగన్‌ 


జనులి జగతి నరయగా 

గనవత్తురు ము తెజంగుగ వినుడు తల్ల 
క్షణముల్‌ సెప్పెద, నుత్తము 

లనంగ మధ్యములు మతియు నధము లనంగన్‌. 


ఎలమి సుఖ దుఃఖ సమభా 

గు లగు హితులతో జతురులగు నమాత్యు లతో 
నలఘు సమాలోచనమున్‌ 

సలుపుచు దైవంబు నెడల నమ్మిక తోడన్‌ 


అనఘ [పయత్నమున్‌ సలు 

పు నరుం డు త్తముడు, మధ్యముడు దానేయో 
చన సేసి నిర్ణయించి జ 

తన మారంభించు దై వతము నమ్మి మదిన్‌. 


యు డృకాండము 13 


59. 


60. 


61. 


62. 


68. 


గుణదోషవిచార6బున్‌ 

బొనర్చక యదృ్భృష్టయోగము న్నమ్మక పూ 
నిన కార్యంబు విసర్హిం 

చు నరుం డథముం డటం దు సూరిజనంబుల్‌ . 


అరయగ భేదాభి|పా 

యరహిత మె కాస్త్రదృష్టి నై క్యమ్ముగ దీ 

వర మెన మంతివర్ష ము 

నరించు మర్యతాంగ మది యనఘ ము త్తమమున్‌. 


నలువురు భిన్నాభి పా 

యు లయ్యు గార్యావసరము యోచించుచు మం 
(తు లొనర్చు నేకనిర్ణయ 

కలితం బది మధ్యమంబు గా జెప్ప బడున్‌. 


ఏకాభ్మిపాయంబని 

లేక సచివులు దలకొక్క రీతిగ వాచా 
వైకల్యము జూపగ గొ 

గాకుండు నది యధమంబు గా గర్లెత మౌ. 


మీ రెల్లరు బల వదిపు 

వీర విదారణ విధాన వేత్తలు సారో 

దార మనిషాయత్రవి 

చారు లపూర్వ |పతాప సాహస నిధులున్‌. 


14 


64. 


6రి. 


66. 


67. 


68. 


శ్రీరామక థాక ౦దము 


ఆని రొవణుండు పృచ్చిం 
ప ననియె నెన్యాధిపుండు బర్వతకాయుం 
డనుపమబలుడు |పహస్తుడు 


దనుజేశ్వర పాదకీలిత శిరస్కు-ండై 


నిను నీ వెటుంగ బో కి 

ట్రనెదవు పభు! రాము డొక్క డల్పుడు నిన్నే 
మొనరింపం జాలెడు స 

రష నిలింప కిరీట రత్న రంజిత చరణా! 


మధుపాన మత్తులు నిరా 
యుధు లై మన వైన్యనాథు లున్న యెడ జమూ 
వధ సెసి పొజిపోయిన 
యధముడు గపి నెన్న నేల హనుమంతు నిటన్‌. 


పంపుము న స్నీత్నణమ ని 
లింపచయము లడ్డ మెన లిప్తల లోనన్‌ 
దెంపరి గపులన్‌ యమపురి 

కంవెద నా రామలక్షణాదులతోడన్‌. 


అనినన్‌ |బహస్తు నట్ట బ 

హునిశాచర సైన్య ముఖ్యు లుగ్యకోధం 
బున బల్కైరి రామువధిం 

ప నేన చాలుదును నన్నె పంపు మటంచున్‌. 


యుద్ధకాండము 15 


69. 


TU. 


Tl. 


12 


78. 


ఘనబలుడు వ|జహస్తుం 

డనె శోణితసి కము పరిఘమాయుధమున్‌ జే 
తను బూని జముంతు సల 

త్ష్మణు రాము హనుమ దలంప గా నేమిటికిన్‌, 


ఇది కా దేని వినుము శ 

_తుదళన మొనరింప జెప్పుదు నుపాయ మొకం 
డు ధరణి నుపాయశాలురె 

కద! జయశీలు రని వినుతి గాంతు రరయగన్‌. 


నరరూపంబులతో నే 

గి రాక్షసుల మేము రాము గికురింతు మనే 

క రథాశ్వసైన్యయు కిన్‌ 

భరతుం డరుదెంచు నంచు నమ్మ బలుకుచున్‌, 


ఆలో నభోంతరంబున 

వేలాదిగ గూడి దనుజవీరగణంబుల్‌ 
వాలాయుధులన్‌ గూల్తురు 

శెలాశ్మ జ్వలన బాణ సంహతి చేతన్‌. 


తమకుం దాం నశింతురు 

సమూలముగ దాశరథులు సవితృసుతుడు సె 
న్యముతో గూల, మనళ్ళ 
ల్యము బాసి సుఖింతు వీవు లంకానాథా! 


16 


గ. 


75. 


16. 


17. 


78. 


శ్రీరామకథాకంద ము 


అసినన్‌ ఘట శవు సుతుం 

డనియెన్‌ గుంభుడు గపివతు లందణితో ల 
తమ్మణసహితు రాము గూల్చెద 
నను బంపుము దైత్యపతి! రణం బొనరింపన్‌. 


అంతన్‌ వ|జహనుండు దు 
రంత |కోధమున బల్కై నా రామున్‌ భ 
శ్నింతు ససెన్యమ్ముగ ని 


శ్చింత సుఖింపు డిట మీరు విత్తానుగతిన్‌. 


అనిన (బహన్ల రభస మె 

ఘ నాదులును దుర్ముఖాతికాయ మహాకా 

య నికుంభ మహాపార్మ్యా 

ద్యనల్ప తేజులు సముద్య తాయుధు లగుదున్‌. 


ఒక్కు-మ్మడి లేచి నిలిచి 

(గక్కున జని రాముతోడ గపి-నై న్యంబున్‌ 
జక్కడతుము మే మెల్లర 

ముక్కు_ మిగిలి యంచు బలి. ర్ముగస్వనులై . 


విభీషణుడు రావణునకు హితము "సెప్పుట 
వా రందటణి జేతుల తో 
వారించి విఖీషణుండు వలె. వినమితుం 
డై రావణునకు దగవే 
యీ రీతిం జేయను దనుజేశ్వర! మనకున్‌. 


యుదకాండము 17 
3 ధ 


19. 


80. 


51. 


32. 


ఈతి. 


కన సామ దాన భేదము 

లను [దివిధోపాయము లభిలషితార్థము గూ 
ర్పని యెడ గాలానుగుణము 

గ నర్హము జతుర్ద మండు గార్య విధిజ్ఞుల్‌ . 


దండ పయోగమున క 
రుండె తలప రాఘవుడు? విరోధము దా బూ 


నం డెన్నడు మనవై శాం 


తుండు వినీరుడు రఘుకుల తోయది శకియున్‌. 


శ్రీసతి కీడై యాశమ 

వాసము పళ రామభదుని భార్యన్‌ 
మైనము; సున్‌, హరిం౭చితి 

సీతన్‌ రాము డేమి యపకృతి సేసెన్‌?. 


ఖరదూషణాదులం గూ 

ల్పె రాఘవుం డందు రవ సయం దగు నె 
వ్యరి కైన నాత్మరక్షణ 

ఖరుండు దానై చనండె కాకుత్‌స్టుని వై. 


రామ పరాక్రమ తత్త్వం 

బేమియు నెజటుగక శలభము లే డైర తోడన్‌ 
ధూమధ్వజు వె జనుగతి 

రాముని వై శేగ దలతురా! దుర్శదులై . 


SKK._2 


రీలి. 


86. 


87. 


88. 


శ్రీరామకథాకందవ 


అన యగ విషయాసక్తులు 

విరకులు (బమత్రులు నిశ్చ వృద్దులును, బర 
స్వరవై రులు విఢిహతులౌ 

న లెడ దండనీతి నయముగ జెల్లున్‌. 


రాముడు బితే తం్రదియుండు మ 
హామహిమాదారుడున్‌ దయాపరుడు జగ 
క్టేమంకరుండు సుగుణో 

ద్దాముడు జయశీలు డఖిలధర్మవిదుండున్‌. 


ఊహింప దరమె రాఘవు 

మాహాత్మ్యము వికమంబు, మర్కటు డొక డా 
వైహాయసపథి యై పుర 

దాహము సేయు చెప్ప డైన దలపం బడెనే? 


పరసతి హరించుట యశో 

హరంబు దుష్టంబు దుర్భ్ధయంబున్‌ దుఃఖా 
కర మాయుక్షయకర మా 

ధరాజ భయహేతు వయ్య దనుజుల కెల్ల న్‌, 


ధరణిజ నర్చింపం దగు 

శర|దవి మరీచి జాల సన్నిభ శరముల్‌ 
బరగించి రాముడు భవ 

చ్చిరముల్‌ గూల్చకయ మున్న దితిజాధిపతీ! 


యుద్ద కాండము 19 


89. 


90. 


91. 


92 


98, 


హరియూధంబులు లంకా 

పురి జొచ్చి కలంచి ధ్వంస మొనరింపక ము 
న్న రయమ్మున సీత నొసగు 

టరయగ మే లగు |బభు! యసురావ? కెల్చన్‌. 


రామకరశరాసన ము 

కామోఘ పతంగ పన్నగమ్ములు గములై 
తామస రాక్షస భేక 

స్రోమంబు (గసింవ కుండ దొందర బడుమీ! 


వినమితగా|తుడ వై రా 

మ నరేం[దునకున్‌ క్షమాకుమారిక నర్సిం 
పనిచో మోరవినాశము 

దనుజాళికి దాపురించు దథ్యము కాగన్‌, 


రాజవు జ్యష్ష[భాత వు 

పూజార్లుండ వు మహితతపో నిమ్టుడవున్‌ 
దేజోధనుడవు హిత మీ 

యోజం బలికితి సుహృజ్జనోచితరీతిన్‌ 


కోపము నరునకు దుర్భర 
తాపావహమగు నశించు ధర్మార్గంబుల్‌ 
గోపము ద్యజించి ధర్మము 

జేపట్టుము కీర్తి యెసగు జేకురు సుఖముల్‌. 


9, 


శ్రీరామకొథాకందము' 
అనుకంపన్‌ బూనుము రా 

మునకున్‌ జనకజ నొసంగుము సపు|త సుహృ 

జ్ఞనముగ టీవింతము గా 

కనుచు విభీషణుడు |మొక్కె- నాశరవతికిన్‌. 


నయమును హితంబు దనుజా 

న్వయ సుఖజీవన వివర్దనంబుల్‌ మది బూ 

ని యనుజు డట్రాడంగ వి 

నియు బదులాడక తొలగిచనె దళాస్యు డటన్‌. 


మజునా డుషోదయానం 

తరమున ధర్మార్థనిక్చితస్వాంతుండై 
యరిగెన్‌ విభీషణుడు దె 

త్య రాజనిలయమ్మున కుచితాలంకృతి తోన్‌. 


గిరిశృంగోన్నతము మహి 

పురుషపర్మి గహ మమాత్య ముఖ్యావృతమున్‌ 
బరమాయుధ ధర బహ్వా 

పృ రాక్షస జనైక నిత్య వపరిరక్షితమున్‌. 


సువిభ క్రమహాకక్ష్యము 
సువర్ణ మణిభూషణాభిశో భితమున్‌' రూ 
పవిశేషాధఃకృత స్వ 

ర్చృువన |పమదా విలాసము మనోజ్జంబున్‌. 


యుద్ధకాండము 21 


99: 


100. 


101. 


102. 


కులగజ నిశ్వాస వ్యా 
కులీకృుతానిలము శంఖ మఘోషారణితం 

బు లసత్తూర నినాదా 

కలితము సేరం జని దథకంఠు భవనమున్‌. 


రవియ| భపథంబున్‌ జొ 

చ్చు విధంబున జొచ్చి భూమిసుర వేదో కి 
పవచన పఠన కతు మం 

(త విశేషాశీ ర్వచో విధాన మరయుచున్‌, 


ఆంతర్గ్భృహస్థిత మహా 

కాంత్ఫ్యుజ్ఞ్యల సింహపీఠికాధిష్టితు నే 
కాంతసచివావృతు సము 

ద్దాంతు దశముఖుం గని సముదాచార మునన్‌ - 


జయ జయ నాదం బొనరిం 

చి యగజహితానుకూల చింతారతుడై 
నయము వినయంబు గదుర వ 
చియించెను విఖీషణుం డుచితకార్యంబున్‌. 


108. అన్నా దళశముఖ! విమమిటు 


లన్నడు సో వా తరణికులేశ్వరు భార్యన్‌ 
సన్నుత పతివత పుడమి 
కన్నియ నయవంచకంబు గా దెచ్చితివో- 


శ్రీకామక థాకందము: 


. ఆనాటినుండి మన లం 


కానగరం బెల్లచోట్ట గనబడు చుండెన్‌ 


Cu 


నానావిదముగ దుశ్శకు 
నావీకము పౌరతతి భయాకుల మయ్యెన్‌,. 


* చెలగు నుభయసంధ్యల స 


క్కలకూత లు కర్ణభేదకమ్ముగ గృధం 
బులు గుములు గుములుగ (బవ 
రిలునే (పౌద్దును విమాన గృహ రిఖరములన్‌, 


3 కన్నుల సీ దొలికించుచు 


నున్న వవనతంబు లై హయో త్తమము లవి 


చ్చిన్నముగ గరులు గురియవు 
మున్నుం బలె మదజలంబు పో డిమితోడన్‌, 


: హోమాగ్ని (వజ్వరిల్లదు 


ధూమమె కాది నిరతంబు దోచెడు బవనాం 
థధోమండల మగ్నిగ్భృవి 
రామంబుల గడు భయంక రాకారములన్‌. 


* శునకము లాదిగ మాంసా 


శనులా కూర మృగ వితతి జన నిలయ పురాం 
గణముల [మోయుచు నున్న వ. 
శనిధ్వనుల, (వాలు వాయసము .లిండ్ల వపయన్‌, 


ముద్ద కాండము 23 


09. సుమనోహరం బశోక వ 


10. 


Li. 


నము ధ్వంసం బై నది మరణము పాల్పడె నీ 
కొమరుం డక్షుడు న్‌ర్ష 
గ్దమయ్య బుర మీ కతమున గంటివె యన్నా! 


ఒక చిన్న [కోతి సేసిన 

దె కడుంగడు భీ పదముగ దెల్లము కాగా 

నిక రామబాణముల లం 

క కేది గతి యొనొ! దలపగ మెయి వడ కెడున్‌. 


ఈ యపశకునమ్ము లకున్‌ 
[బాయళ్చిత్తముగ నా పరాత్పరునకు సీ 
తాయోష నొసంగం దగు 

నాయూహ కొలంది చెప్పినాడ దళాస్యా। 


* ఇవియ శుభం బనుచు నెబుం 


గుదు రెల్లరు గాని నీవు కోధవశుడ వ 
య్యెద వని చెప్పరు సతు :సు 
హృదుండ దమ్ముండ నగుట యేనె వచింతున్‌. 


* ఆరయగ గామము |కోధము 


నరకద్వారంబులు సుమి! నశియించున్‌ సో 
దర! లోభ కారణమ్ముగ 
బరమోదారగుణవై భవం బది యెల్లన్‌, 


24 


114. 


115. 


1186. 


LL 


శ్రీరామక థాక ౨ 
యోచింపు మిద్ది సికుం 

దోచిన తెజగున గులంబు దుర్షశకుం బా 

లై చెడకుండెడు నట్టుగ 

దీచతురత సేయుము" నను దెగడకుము (పభూ! 


ఆనినన్‌ రోషంబున రా 

వణుం డనియె నేమి భయము వచ్చెన్‌ లంకే 
శున కిఫు సీదు హత మె 

వ్వనికిం గావలె నశకుభము పల్యాకు మింకన్‌. 


అనుచున్‌ ద్యకాసనుడై. 


చనె జవసత్తాఢ్య తురగ సజ్జిత మౌ కాం 

చనరథమున బౌర జన జ 

య నినాదము లంబర మెగయగ గొల్వునకున్‌. 
రావణుడు మంతుల నుపాయంబడుగుట 

సభ జేరి రావణుడు బు 

రభ్యదత పటిష్ట మె వరల జేయ జమూ 

విభు నాజ్ఞ 'సెని పిమ్మట 

సభాసదుల తోడ దా (బసంగించె నిటుల్‌ . 


స జయలబ్టి నంద గంటిన్‌ 


(బియంబున సహాయము నెజపి భవాదృశ దు 
రయ యోధులు తోడుడ నె 
ల్టయు గార్యంబుల జగంబుల యశంబొదవెన్‌. 


యుద్ధకాండము 25 


119. 


120. 


121. 


122. 


128. 


ఆరయగ [బియాపియములున్‌ 

మతి సుఖదుఃఖములు గష్టనష్టంబుల తీ 
రెజుగం గల రీరు లస 

చ్చరితులు ధర్మార్థకామసంకట మైనన్‌. 


ఆనాడె చెప్ప వల సెం 
గానీ నా తమ్ము డసమ కదన విధానా 
నూన _పజ్జుడు వచ్చెన్‌ 
దా నేడె ఘట్టశవుండు త్య క్తసుషుప్తిన్‌ 


పతితో వనవాసము సే 

యు తరుణి సీత గికురించి యొంబిగ నున్నన్‌ 
గృశకయతివేషమున దె 

చ్చితి దుస్సహ కామ దగ్గ చిత్తము తోడన్‌. 


కన్నెత్తి చూడ దా యమ 

న నన్నెప్పుడు, భ రృచింతనము వీడక శౌ 
ర్యోన్నతుడు వచ్చి రాముడె 

తన్నుం గొను నన్న యాశ దగిలిన బుద్దిన్‌ . 


శరదిందునిభానన బం 

గరుబొమ్మయు బృథునితంబ కన దర్చిష్మ 

త్తరణి పభా కలిత దే 

హ, రమ్య, జానకి మయక్ళృత యగు మాయయగున. 


26 


124. 


129. 


126. 


127; 


128. 


శ్రీరామకథా 


గడు వడుగంగ నొసంగితి 

విడువక వేధించు చుండె విరితూపుల గా 

ము డనారతంబు నన్ను 

న్ఫుడమి జయించియు ననంగు నోర్యం జాలన్‌. 


తన భార్యన్‌ దొంగిలితె 

చ్చి నా ననుచు Wy మూని చేయంగల వీ 
ర నఖాయుధ వాహిని తో 

డ నబ్ది దరి జేరె రాము డాహవమునకున్‌. 


కేవలము (కోతి మూకల 
తో వననిధి దాట గల్గి దుర మొనరింపం 
గా వచ్చు చేమి రాముడు 
రావణు పురి కంచు దలవరాదు వినుండీ. 


ఏనాటి కెది నంభవ 

మో నేర దరంబె? [కోతి యొక్క_ండె గదా 
యానాడు వచ్చినది మన 

వె నద్దిం దాటి యాహవం బొనరింవన్‌. 


సురపతి గెల్చిన నాకున్‌ 

నరు డన నేమి భయము? కదనంబున రామున్‌ 
దిరముగ గాల్చెద మీర 

ల్రరు దోడ్సడ దోర్బ్చులంబు (బస్తుతి కెక్కున్‌. 


యుద్ధకాండము 2F 


29. 


వె, 


ఐనను యోచన సేయుడు 

జానకి నా రాఘవున కొసంగక రవిపు 
తాసీకిని దాశరథుల 

తో నిర్ధించు వెర వొండు దుర్వారముగన్‌. 


మద నశజ్వరపిడితు డై 

న దనుజనాథు పరిదేవనంబు న్వినగా 

నుదిత|కోధవళుండై 

బదు లాడె ఘట|శవుండు భావస్సూ ర్తిన్‌, 
కుంభకర్ణుడు రావణు బోధించుట 


. సుతులున్‌ దమ్ము లమాత్యులు 


పృతనాభిశులు సుహృ ద్వ రేణ్యు లనేకుల్‌ 
మతిమంతు లుండ నీయి 
చ్చ తెజంగున జేసి తప్పు చాపల్యమునన్‌. 


ఇపు డాపద పొడసూపగ 

నుపాయముం జెప్ప గోరుచుంటివి మము దై 
త్యపతీ! ౫ర్యము మున్నె తె 

లుప జేయమె త్వద్దితకానురూపము గాగన్‌, 


. విషమి శితామిషము సుమి 


విషయ సుఖా పేక్ష నీవు | పియభావమునన్‌ 
మిషసేసి తెచ్చినయది క 
లుషయుతము బరసతి దొంగిలుట నీచంబున్‌. 


28 


184. 


189. 


186. 


187. 


188. 


శ్రీరామకథాకందము 


చేయదగునేది? యేయది 
సేయం దగ దంచు మున్నె చింతింప వలెన్‌ 


ధీయుతి, మది దోచిన దే 
దో యొనరించి వగవ ఫల ముండునె పిదపన్‌. 


అవిచారమతిన్‌ వర్తిం 

చి విషమఫలయోగ మొదవ జింతించు నరుం 
డవివేకి సుకరముగ న 

య్యవిచారపరుం జయింతు రరివర్గంబుల్‌ . 


అపచారం బొనరించితి 

వి పరాంగన దొంగిలించి విసృత నృప ధ 
ర్మపథంబున నై నను ని 

దుపక్షమె వహింతు రాముతోడి రణమునన్‌. 


కోదరుండ గావున 

నా కియ్యదె ధర్మ మగు రణాంగణమున ను 
(గాకారుడ నై [మింగద 
నా కపిసైన్యంబు నెల్ల నంతకు లీలన్‌. 


ఒక బాణంబును నావం 

కకున్‌ |బయోగించి వే తొక శరము జావ 
ల్రికి గూర్చు నంత లోనన్‌ 

గకుత్‌ స్థవిభు (మింగివై తు గలత బడకుమీ! 


యుద్ధకాండము 29g 


189. 


140. 


141. 


142. 


148. 


రిపులు నశింప నఖిల రా 
జ్యపాలన మ్మున్నెర పుమ్ముస్వస్థుడ వై భో 
గవరవశుండవు నై ధా 
తిపు[తి చిరకాలము ద్వదధీనము గాగన్‌. 


నర సురదుర్ద యుడవు క్‌ 

వరాతివిజయుండ నేను హరివీరులతో 
దురమున గెలుపో ముక్తియొ 

వరంబు నీ తోడిడె యనుభవ మౌ నాకున్‌. 


నుహావార్మ్యుడు రావణునకు ధైర్యము చెప్పుట 


అని పల్కు- కుంభ కర్ణు వ 

చనంబుల నిగూఢ ధర్మ సార మెణుగ జా 

లని రావణుండు ర క్రన 

యను డయ, బతి కిటులనె మహాపార్మ్శుుండున్‌. 


కూరవ్యాళాచరిత మ 

హారణ్యము జొచ్చి కాననై న మధువులన్‌ 
దోరమ్ముగ (గోలక వెన్‌ 

బాయి నరుడు మూర్జుడు సుమి బలభిదై్వైర్‌! 


పీరుండవు శాతవ నం 

హారకుడ వఖిలజగన్నియంతవు గలడే 
శూరుడు నియామకుడు నీ 

కారయ వేతొకడు ముజ్జగంబుల తనన్‌. 


30 


144. 


145. 


146. 


147. 


148. 


శ్రీరామకథాకందమ 


రిపుజాలంబున్‌ దలద 

న్ని పూర్ణకాముడ వు గమ్ము సీరేజదళా 

క్ని పృథుజఘనభారాలస 

విపులాత్మజ న్నాకమించి _పియభోగములన్‌. 


రాముం డడ్డము వచ్చిన 

మే ముంటిమి కుంభకర్ణ మేఘధ్వనులున్‌ 
సౌమ్మితి తోడ గూల్తుము 

భూమిసుత ననుభవింపుము యథేచ్చ నికన్‌. 


రావణుడు తనకు బ్రహ్మ యిచ్చిన శాపమును చెల్పుట 


అనినన్‌ మెప్పున గని రా 

వణుం డనె వచింతు విను పరమరహస్యం 

బు నొకండు, పుంజికస్థల 

యను నచ్చరకాంత యొకతె యగ్నిశిఖయొ నా- 


కమలజు సన్నిధికిం జను 

సమయమ్మున గని భయవివశత్యంబున న 
న్ను మొజంగి చన బలిమి వ 

స్రము లూడ్చి రమించితి స్మరతాపవకుడనై . 


ఐలవ[దతిచే లోలిత 

నళినిం బలె వచ్చు నంగనం గని ధాతృం 
డలుకన్‌ శపించె సతులన్‌ 

బలాత్యూరించిన దల లిక పగులు నటంచున్‌. 


149. 


150. 


151. 


192. 


198. 


విధిశావభయము చేతన్‌ 

విధువదన బలాతృ_రింప విముఖుడ నౌదున్‌ 
సుధ తోచియు దుర్గమము వి 
షధరకిరోలంకృతంబు సన్మణి త న్‌, 


వరు ణేం|దా గ్ని [వపముఖా 

మర నాయకులం జయించి మానిత లంకా 
పుర దాసుల జేసిన నా 

కు రాము డొకలెక),_యె పలుకులు వే యేలా? 


గిరికందరసు ప్రంబు మృ 

గరా జనగ మృత్యువె యనగా దగు నన్నున్‌ 
బరమ్మకోధున్‌ రాఘవు 

డెణుంగ కెదిరింప వచ్చు నేనియు వినుమి! 


మగటిమి జూపి మహిం గూ 

ల్పగల, ద్విజిహ్యముల బోని బాణ పతతిన్‌ 
మొగిలు గుజీయు గతి నేను బ 

రగించు చెబుగడు నరుండు రాఘవ డహహా! 


విఫీషణుడు మజల రావణునకు హితము సెప్పుట 


అనినన్‌ విఫీషణుం డి 

ట్రనె నెదిరి బలంబు మనబలం బెజణుగక యి 
ట్రనుచుంటిరి రామునితో 

నని యన బూబంతు లాడు టది కాదు సుడి! 


32 


1954. 


55, 


156. 


197. 


158. 


శ్రీరామక శాక ంచము 


వినుడు వచింతు మహాపా 

ర్వ నికుంభ ఘట|శ వేం దజయులున్‌ దుది రా 
వణు డేని గెల్వ జాలరు 

రణాంగణమ్మున మహాత్ము రామ్మ పభువున్‌. 


ఉటిక (పగల్భము లాడక 
ధరణీజ నొసంగు డేగి దాశరథికి ద 
చృరములు మీదు శిరము లు 


త్తరింపకయ మున్న దత్పదసమా[శయులై. 


అరయగ నధార్మికుడు సుర 

పురవాసము సేతయు బ్రవముం గొనకయ సా 
గరము దరింపం జాలుట 

యు రాము గెల్వం గలుగుటయు నసాధ్యములౌ. 


ఉగ స్వభావుడైన ద 

శ గీవుడు నేడు రాక్షస వినాశన కా 
ర్యాగెసరు డయ్యు హిత 

ప_గగహమున నచివు లైన వారింప రొకో! 


అవనీతనయామోహా 

గ్రవమ్మునం [గుంగు దనుజనాథు మహోత్సా 
హవచోగతి |దోతురె రా 

ఘవ బడబానల ముఖంబుగా _నెన్యపతుల్‌. 


యుద్ధకాండము 33 


199. 


160. 


161. 


62. 


1638. 


హిత మపాతంబును స్య పరబ 

ల తారతమ్యంబులు గురు లఘు భేదములున్‌ 
కి తిజనరాజకేమ ము 
చి తానుచితములును ని ద్య్యసిద్ధల నెల్లన్‌, 


చింతించి సమ్మగమ్ముగ 

నెంతయు ధర్మ సుఖ భోగ వృద్ద్యర్థము భూ 
కాంతునకున్‌ భయరహిత 

స్వాంతంబు న జెప్ప వలయు సచివుడు నీతిన్‌. 


అనినన్‌ గోపంబున మే 

ఘనాథు డనియె జనక! దశ కంధర! మనయో 
యనఘాన్వయంబున విఖీ 

షణు డెట్టు జనించె భీరుజన తా గణియై. 


నరు నొక్కన్‌ దుర్వారుడు 
బరా|క మో పెతుడున్‌ | బభావయుతుండున్‌ 
బరదుర్దయుడంచును నె 

న్నారీతులం బొగడు వంది యో మాగధుడో! 


ఓయు విభీషణ! మమ్మె 

లా యీరీతి భయ పెట్ట నాశింతువు దై 
తేయనికాయా గణినై 

ఆయోధనకర్క-శుండ నగు చెజుగ వొకో! 
SKK .3 | 


34 


164. 


165. 


166. 


167. 


160. 


శ్రీరామకథాక ౦దమః 


దక రి కుంభ ౦6బులు. బలు 

[వక్కలు సేసి సురనాథు ౬ దసేవకు గా 
_సుక్కించితి దై త్యపతుల 
జక్కడచితి [దుంవ లేనె సామాన్యనరున్‌, 


అనిన వ్యధాపిడితుడై 

యనియె విభీషణుడు పుతకా! బాలుడవున్‌ 
గుణదోషవిచారము. సే 

యనోపని యకృతమతివి దుర్మ్శాగహి వరయన్‌, 


సీ కేల రాజసభ గా 
ర్యాకార్యవివేచనంబు రాజున కహితం 
బౌ కరణి | బసంగించుట 

సకుం బితృసౌఖ్యము వరణియము కాడే! 


గ్య్యవహారము సలు సిత డాత్మజరూపం 
బు వహించు నమితుడు సు 
మ్ము వధింపం దగదె యిట్టి ముష్క్లరు నన్నా! 


ఆవమార్లు లధర్ములు భూ 

మిపాల కాహితులు వీరు మే ఖూర్చని ర్స 

రి పలుకులు |దోసిపుచ్చి య 
నపాయముగ నిమ్ము రామునకు వై దేహిన్‌. 


యుద్ధకాండము పర్‌ 


1100 హు అరు సఫల 


170. 


aE 


ఓం 


178. 


వశమున నుండంగ నాయు వభివృద్ది యగున్‌ 
నిశిచరకుల మభ్యున్నత 
దశ సెందు విబుధులు దృ ప్రీ చదనరారుశెడ న్‌ 


పత; విఫీషణుని బరిత్యజించుట 
అనినన్‌ గుపితుండై రా 
వణు డీరీతి ననియె నతిపరుషముగ, విఖీ 
షణ! యెబుగుదు నీ లోకం 


బున దాయాది స్వభావము సమ నంబున్‌ 


వసియింప వచ్చు గుపిత వి 

ష సర్పములతోడ జెల్మి సల్పం దగు శ 
[తుసమూహమ్ములతో వి 

శ్వసించి దరి జేర్పరాదు జ్ఞాతుల నెపుడున్‌. 


చమూదంబు నొందుదురు దా 

యాదులు దమవారి కెగ్గు లైనన్‌ సుఖ క్రీ 
ర్రాదుల నున్నతి వరలం 

గా దుఃఖంబున నవమతి గావింతు రొగిన్‌. 


భావించి చూడ గడు మా 

యావు లసూయాపరులు భయంకరులున్‌ దు 
ర్భావులు [బచ్భృన్నహృదయు 

లై వర్తింతురు జగంబులం దాయాదుల్‌. 


ఏ6 


174. 


175. 


176. 


177. 


178. 


శ్రీరా మకథాకంద ము 
నేను సుభించుట యోర్వ్వం 

గా నోపక యిట్టు లీవు గపటమ్ముగ నె 

న్నో నీతులు వల్లింతువు 

దానవకీ రిహర ణాయతదురుద్యోగీ! 


అ ష్టైశ్వర్యము లిచ్చి య 

దేష్ట సుఖము భోగ మిచ్చి యిమ్ముగ జూడన్‌ 
దుష్టాత్మ! నాదు హృదయా 

భీష్టవ్యతిరేకి వైతివి నయవిహీనా! 


అమితై శ్వర్యసుఖానుభ 

వము నాకడ బడసి యి పు పరుజేరగ సి 
ద్ధమగుదు మధువానిన మధు 

పము నుమము బరిత్యజించు పగిదిం దులువా! 


నినదింతురు బాహ్యమ్మున 
కనారతహితకరు లట్టు లరయగ సుంత్ర 
నను జేయ రురిమియున్‌ గురి 

యని శరదబ్దరము లట్టు లై దుషసఖుల్‌. 


లు 


తమ్ముడవు గాన (బదికితి 

విమ్మెయి నాడియు సహింప నిట్టి దురాలా 
పమ్ముల బొ మ్మెందేని బు 

రమ్మున్‌ న. రజనీచరకుల| దోహీ! 


యుద్ధకాండము 37 


179. 


180. 


181. 


182. 


188. 


పురి నుండి చావ నేటికి 

ద్యర నేగుము నీదు జీవితమ్మున కెచటన్‌ 
బర మార్ధమ్ము గలదొ దు 

శ్చరితా! యచ్చోటికె పరశార్యవిఖీతా! 


విఖఫీషణుడు రావణుని వీడి రాముని శరణు జెచ్చుట 


నను వీడి పొ మృనెడు న 
న్నను రోసి విభీషణుండు నల్వు రమాత్యుల్‌ 
వెనుకొన నభమ్మున కెగసీ 
[ప్రణామము ల్సేసి యిట్లు వచియించె నొగిన్‌. 


ఉచి తానుచితమ్ము లరయ - 

క చిత్తము న్నిిగహింపక యథేచ్చ జరిం 
చుచు నా పలుకు హితంబున్‌ 

విచార మొనరింప కిట్టు నిందింతు ననున్‌, 


అ[గజుడవు గావున నీ 

వ్యాగహమున బలుక బాధ నందను శ్రీరా 
మో(గశరాహతి నీదు ద 
శ|గీవములున్‌ జెడు నని సంతాపింతున్‌. 


మీ రొనరించు నధర్మము 

కారణముగ దైత్యు లెల్ల గాలుని |పోలున్‌ 
జేరగ నుంట భరింవ 

న్నేరక వచియింతు నిట్లు నీకు హితంబున్‌. . 


38 


184. 


185. 


86. 


187. చి 


188. 


శ్రీరామకథాకందము 


తలపగ [బియవాదులు [శో 

తలు గోకొల్పలు లభిం|తు ధారుణి హితవా 

దులు |కోత లిర్వురున్‌ బే 

రి లభించు టసాధ్యము విధికృత మె మందున్‌? 


నా మాట రుచింపక న 

న్నీమెయి బొమ్మంటి విప్ప యెగెద భవది 
చ్చామార్గమున (బదుకు వెర 

3 మెనను జింత సేయు మే కాంతమునన్‌. 


మణియొక్క-మాజు సెప్పెద 
బరుడు పరాత్పరుడు రామభ్యదుం డతడే 
శరణం బనుము చెడకు మీ 
దురహంకారులు వచించు దుర్భాషలబే. 


త్ర సైర్యర హితులు 
న్నె త్తిన న మితి కెజగా జనెడి వారును, దీ 


తము లాడు హితంబున్‌ 
త్రింపరు మదికి నీవు న చైతి వయో! 


pa es 


స్వస్తి యసురేంద! రావణ! 

స్వస్తి యని విథీషణుండు సచివుల తోడన్‌ 
నిస్తులధర్ముడు చనె న 

న్నే స్తంబు బరిత్యజించి నీతి పథమునన్‌, 


యుద్ధకాండము 39 


189. 


190. 


191. 


192. 


198. 


అగణిత దేహా కా [పభలన్‌ 

గగనంబు వెలుంగ సచివకలితుండై వ 
చ్చు గదాధరు రాక్షసు జూ 

చి గభ స్తితనూజు డాత్మ జింతించి వెసన్‌, 


అదె యెవ్యడొ నల్వుర గూ 

డి దై వమార్గమున వచ్చెడిం గంటిర[ య 
స్మదనీకినీబలం బెజు 

గ దళాస్యుం డంచవె నేమొ కపివరు లారా! 


అనినన్‌ విని వారును మా 

కనుజ్ఞ నిడు మిప్పుడ చని యంతకు జేర 
నృనుతుము దద్దనుజాధము 

లనంచు నుత్సాహ పూరు లై పలుకు నెడన్‌. 


విన వచ్చె నభమున భా 

షణ మిట్టని, రావణు ననుజన్ముడను విఖీ 

షణు డను వాడ న్వచ్చితి 
ననఘాత్ముడు రాము నాశయమ్మున కర్థిన్‌ 


ధరణీతనూజ గౌరవ 

పురసృరమ్ముగ నొసంగుము ర ఘువిభున కం 
చు రహిన్‌ దెల్ప దశముఖుడు. 

పురి వెడలించె నను [గోధపూరితమతియె. 


40 


i194. 


1995. 


196. 


197. 


1 95. 


శ్రీరామక థాకంద॥ 


ఎజీగింపరె రావణసో 
దరుడు విభీషణుడు వచ్చె ద్వన్మహిత ఢీ 
చరణా శయమున కని దా 

శరథికి, మొక్కెద నిదె, కపిస తము లారా! 


ఆ వచనమ్ము ల్విని సు 

(గీవుడు హనుమ్మత్పభృతిహరిశులు దోరా 
వే వేగం జని రాఘవ 

భూవిభునకు విన్నవించె మదల యొసంగన్‌. 


పగవాని సోదరుడు వ 

చ్చె గపీశ్వరులార! నాదు చెల్మికి శరణం 
చు గయికొనుటొ పొమ్మనుటో 

తగ వెద్దియొ తెల్పు డీరు ధార్మికమతులై. 


అని శ్రీరాము డడుగ రా 

జనీతి బరికించి చూడ శా|తవు బంధుం 

డును కాతవుండె యగు బొ 

మ్మనుటమయె మే లనియె నాక యమాత్యుండు వెసన్‌, 


మనవేగులు లాఘవమున 

జని యరయ న్వలయు రాక్షస వచో ముఖ భా 

వ నయన చాలన భంగుల 

మనోగతం బనియె నొక్క మంతి స్పుటముగన్‌. 


యుద్ధకాండము 41 


199. 


200. 


201. 


202. 


208. 


అన్ననె త్యజించి వచ్చుట 

నెన్నంగ గృతఘ్నుడె యగు నీతండు |వభూ! 
మున్నుగ బరీక్షసేసి న 
యోన్నతు డగునేని గొనుట యు కం బరయన్‌, 


కపటోపాయము చేత రి 

పు పక్షముం జొచ్చి భేదములు గల్గంచే 
సి పిదప దరి యొదవంగ ద 

ల పెట్టుదు రపక్సృతి నమ్మరా దీదృశులన్‌. 


(భాతృపరిత్యాగము ని 
ర్లేతుకముగ దేశకాలదృష్టి ననుచితం 
3 తోచు వీనిరాకయు ' 
సీత డసురు గు పదారు డే కానోపున్‌. 


వీనిం బట్టి వధించుట 

యే నిజ మారయ సమయవిహితకృత్య మగున్‌ 
గాన దగు వారి నంపం 

గా ననుమతి యిడు మటం చొకం డనియె కృధన్‌. 


అనుచున్‌ మెం దాంగద శర 

భ నభోమణి తనయ జాంబ వ్యత్పముఖుల్‌ దో 
చిన తెజగు గాగ బల్కన్‌ 

హనుమం డనేె నిట్టు రామునకు సాంజలియె. 


త్తం 


204, 


209. 


206. 


207. 


208. 


శ్రీరామకథాక దము. 


నీ యెజుగని దేది పభూ! 

యా యఖిల జగంబుల హిత మెయ్యది ధర్మం 
బేయది న్యాయా న్యాయము _ 
లేయవి కార్యం బకార్య జడి రామా! 


నీకుం జెప్ప వలంతిని 

గా కున్నను జెప్పవలసె గారుణ్యరసా 
లోకనముల నీ వడుగగ 

గెకోగదె! రామచంద! కాకుత్‌స్థమణిీ। 


ఇత డన్నతోడి భేదము 

కతమున నరుదెంచు టొప్పు గా గనబడు, సరా 
స్తుత ధర్మబుద్ధి యగు చెతి 

గితి నే నా నాడు లంక కేగిన వెళన్‌. 


సీతమ్మ తల్లి వలికెన్‌ 
నాతోడ ననల విభీష ణాత్మజ సెవెన్‌ 


_ నీతులు దశకంరున కని | 
యాతడు విన డయ్యె మోపాతాత్ముం డనియున్‌. 


ఖరదూషణాదు లెల్టర 

దురమున నీ వొక్కరుండ దున్ముట, వాలిన్‌ 
హరియించి సూర్యపుతున్‌ 

ధరణీపతి జేయుటయు నిత డెజుగ బోలున్‌. 


యుద్ద కాండము 43 


209. 


210. 


ll 


312. 


218. 


అలుకన్‌ వహించి నీవా 

పలలాశను గూల్చ భూరి వానర సైన్య 
మ్ములతో సాగర తీర 

స్థలికిన్‌ జనుదెంచుటయు నిత డెజీగి యుండున్‌. 


తమ యన్న సెపిన య కృ 

త్యము ధర్మాకృతివి సదు నవిషహ్య పరా 
(కమ మాహాత్మ్యమ్ము లెణిగి 

యమలమతిన్‌ వచ్చి యుండు నా శయవాంఛన్‌, 


తలపంగ నింక నొక్కుటి 

గల దిందు దశాస్యు నీవు గలన దునిమి య 
ర్మిలి రాజ్యము దన కీయం 

గల వం బాశ పడె నేమొ కరుణావార్డీ! 


కనరాదు మర్మ మింత్రె 
నను జేష్టా రూప భాష ణాదుల యందున్‌ 
జనుదెంచునె నిర్బీతిగ 
మన చెంతకు వీడు దుష్టమతి యే యెనన్‌. 


నిను నమ్మి వచ్చిన విఖీ 

షణు జేకొని యాదరించి సఫలు నొనర్చం 

జను నీకు మి తలాభం 

బున జయ మగు నంచు వాయుప్యుతుం డనగన్‌. 


44 


214. 


215. 


216. 


217. 


218, 


(శ్రీరామకథాకంద 
ఇననంద నాదులు వచిం 

చిన యర్ధమ్ముల మది సునిశితముగ బరిశీ 

లన సేసి రాఘవుం డనె 

దననిశ్సయ మీ విధముగ ధర్మైకమతిన్‌. 


రాముడు విఫీషణున కభయ మిచ్చుట 


పరిశీలించితి మీరం 

దయి నియ్యెడ దేశ కాల ధ ర్మార్థ పుర 
సర ముగ వచించి నట్టిది 

సురవై రి విదళన కార్య చోదిత మతులై.. 


ముద మయ్యె గాని విను, డా 

పద బాపు మటంచు గోరి వచ్చిన వానిన్‌ 
సదయాత్మ గైకొనుచె జా 

తధర్మముగ జెప్పరె నయ తత్త్యార్థ విదుల్‌. 


శరణార్థుల దినాత్ముల 

గరుణామతి నాదరించి కాపాడుట యే 
వరణీయ ధర్మ మెన్నగ 

ధర సత్యపరా[కము డగు ధరణీపతికిన్‌. 


శరణాగతరకకు డను 

బిరుదంబు వహించి మేటివీరుడు గాను 

ర్యర వినుతి కెక్కి యెట్టి 

శరణార్థిన్‌ ఖై మ్మని యయశంబున్‌ గొందున్‌? 


యుద్ధకాండము 45 


219. 


221. 


222. 


228. 


మరణభయార్తుం డగుచున్‌ 

శరణము గోరి యరుదెంచు శా తవు!నై నన్‌ 
బరిర&షింపవలయు నా 

త్మర హస్యవిదుం డఘం బొదవు దద్వికృతిన్‌, 


. శరణార్థి (బ్రోవ వలయున్‌ 


మరణాంతక మైన న ట్లొనర్చ్ప కు్చే కా 
పరు డయ్యెనేని తానే 
భరింప గా నగు దదీయ పాపము లెల్లన్‌. 


ఆమలం బగు [వత మూనితి 
“ద్వమేవ శరణం మమ” యను వా డెవ్వని నే 
ని ముదంబున గొని సర్వభ 
య ముక్తు నొనరించి పోతు ననిశం బంచున్‌. 


కొనిరం డి య్యెడకు విధీ 

షణుండె కాదు జనకాత్మజ హరించిన రా 
వణు డైనన్‌ శరణము గో 

ర నేని యభయం బొసంగి |పీతిన్‌ బోతున్‌. 


అభయ।పదానము నిని 

విభీషణుండు దివినుండి పృథ్వీస్టలికిన్‌ 
రభసమున డిగ్గి. రామ 

(పభు పాదాబ్బమ్ముల కఠిభ క్షి బణతుడై. 


46 


224, 


220. 


226. 


227. 


228. 


శ్రీరామకథాక ౦దమ 


వినయమ్మున నిట్లనె _బభు! 
దనుజేశ్వరుడు దశకంఠు దమ్ముడను విభీ 
షణు డనగ బరగుదున్‌ రా 
వణు డవమానించె [గోధవశకుడై నన్నున్‌. 


అరు దెంచితి సర్వజగ 

చ్చరణ్యు ని న్నాాశయింప ధనధాన్యములున్‌ 
బురమును దారసుతాదుల 
బరిత్యజించి రఘురామ! పావన నామా! 


శరణము నాకు భవచ్చీ 

చరణమ్ములె నాదు సర్వసౌఖ్యములున్‌ రా 
జ్యరమయు (బాణంబున్‌ దా 

శరథి! భవదధీనములు విచారింపంగన్‌. 


రాముడు విఫీషణుని లంక త్‌ భిషిక్తు జేయుట 
అనినన్‌ సుమధుర భాషణ 
మున నూజట గల్ల జేసి పురుష పవరుం 
డనె స్రీరాఘవు డనురా 
గ నిభృత వీక్షణము లెసగ గా నాతనికిన్‌. 


తెలుపుము లంకానాథుని 

బలసంపద యెమొ నైన్యపతుల విశేషం 
బులు తక్యూంగల యోధుల 

కల రూపము లెట్టివియొ సఖా! మా కనినన్‌, 


యుద్దకాండము 47 


299 


280. 


281. 


282, 


288, 


దశకంఠానుజు డిట్టనె 

దశరథనందన! వచింతు దశముఖుడు చతు 
రశ భువనమ్ముల దామస 

వశుడై పీడించు (జహ్మ వరముల బలిమిన్‌. 


సుర యక్ష కిన్న రోరగ 

వర గంధ ర్వాసురుల కవధ్యుడు గాగన్‌ 
వర మిచ్చె బ్రహ్మ వానికి 

బెజవారల లెక్క గొనడు పీజేడి యగుచున్‌. 


ఆ రావణు ప్వుతుడు మే 
ఘారవు డిం|దవిజయుండు కదనాంగణ హో 
మారాధిత హుతవాహ స 


మారబ్ద బలాతిరేక మధిత ద్వ్రషుడున్‌. 


పొలికలను జొచ్చు గోధాం 

గుళితమున్‌ సుదృఢ దీర్చకో దండము ని 
స్తుల దుర్చేద్య కవచమున్‌ 

వల నొప్ప ధరించి రాఘవా! వా డరయన్‌, 


సురనాథ |పతిముడు సం 

గరం బొనరు జను గుంభకర్చుడు మత్ర 
ద్విరదం బనగ దశముఖా 

వరజుడు నా కగజుండు వాడు రఘువిభూ! 


48 


284. 


289. 


286. 


287. 


288. 


శ్రీరామక భాకందము 


రణకుశలుండు (బహస్తుం 

డనువాడు చమూవిభుడు మహాబలుడు జయిం 
చె నతం డెదిరించి ధనద 

గణాధినాథు మణిభదు గె లాసగిరిన్‌. 


మజియు మహాపార్శ్వ మహో 

దరులు నకంపను డతిబల దర్పొద్దతు లు 
(గరణ వ్యాపారములన్‌ 

సరితూగుదు రద్దిశాధినాథుల తోడన్‌. 


పది వేలకోట్లు గలర 

య్య దనుజపురి మాంసకోణితాహారులు దు 
ర్మదు లిచ్చారూపులు దశ 
వదనుడు గెల్బెం దివిజుల వారల బలిమిన్‌. 


అనినన్‌ రాము డనె విఖీ 

షణ! _శుతవూర్వ్యంబు లివి దశాస్యకృతంబుల్‌ 
వినుమోయి కూల్చెద [బహ 

స్తునితో రావణు బుధద్విమ దురాచరణున్‌. 


నిను లంకాసామాజ్య 

మున కభిషెకింతు మి|తపుతసహితు రా 
వణు దున్ముదు బాతాళం 

బున కేగిన [బహ్మలోకముం జొచ్చిననున్‌. 


యుద్దకాండము 


2839. 


240. 


241. 


242. 


248, 


మజలి యయోధ్యాపురి కరు 

గ రావణు సబాంధవంబుగ స నైన్యముగా 
ధరగూల్పక మ్యత్పియసో 

దరులానగ జెప్పుచుంటి దథ్యము సుమ్మీ! 


అని రాఘవు డన సాష్టాం 

గనమస్కృతి జేసి నిల్చి గద్దదకంఠం 

బున బల్కై విథీషణు డి 

ట్లని కన్నుల సమ్మద్నాశు లవిరశళములు గాన్‌. 


అనికిన్‌ జొచ్చిన తణి యో 

పినరీతి సహాయపడుదు బృధ్వీశళ్యర। రా 
వణ'సెన్యవ్యూహచ్చే 

దనమ్మునన్‌ రిపుమథనవిధానం బందున్‌. 


అనిన (బహర్షోత్పుల్ల వో 
aa ధా 
యనుడై రాఘవుడు రావణానుజు నాలిం 
గన మొనరించి యశో వ 
రను లక్ష్ముణు జూచి సుమధుర వచోఫణితిన్‌. 


తమ్ముడ! లక్ష్మణ! యిప్పుడ 

తెమ్ము మహోదధి జలమ్ము దితిజేశ్వరు రా 
జ్యమ్మున కభిషేకింపుము 

రమ్మన దల యొగ్గి యాదర మ్మెసగంగన్‌ = 


SK K-4 


244. 


2 ఓర్‌, 


2 46. 


247. 


248. 


శ్రీరామక థాక ౦దము 


నని లవణాబ్దిజలంబుల్‌ 

గస తమా రవితనయాదులు ముదంబు మెయిన్‌ 
గన నభిషేకించె విఫీ 

షణు లంకానాథు గాగ సౌమ్మెతి వసనం 


పనలు వాకు ద్విభిషణ 
అ 
వార 


ర మిసుతులుత గూడి న గరమ్ము దరింపం 
గ వెదవ యోచన సేయం 
గ విఫీషణు డిట్టనె దుకర నూనునకున్‌, 


కపివాహిని బంక కరుగ 

నుపాయ మొక్క_ండె రాము డుదధిన్‌ _బార్జిం 
చి పడయవలె మార్గము సూ 

ర్యప!త। సాగరు డవశ్య మ బ్రొనరించున్‌. 


సంథభవ్తలు సగ 
ందనుల చేత మున్ను రత్నాకరు డొం 
దె నపూర్వు వృద్ధి రామున 

డె యిట్టి సవయు గృతజ్ఞుం డై? 


రవిజుడు రామున తెజిగిం 
చె విభీషణ వాక్యము, హృది జేర్చిన యనుజుం 
డవు ననగ సమ్మతించి ర 
ఘువరుం డంబుధి తటమున గుశల శయిం వెన్‌. 


యుద్దకాండము 51 


49. 


శుకుని దౌత్యము 
శుకు డకు రాకను దిల్చి ద 
శోకంఠుడు వనాట నెన్యసంఘమ్మున న 
ర్యుకుమారునకున్‌ దెల్బు ము 
ని కొన్ని వాక్యములు సెప్పి నియమింపంగన్‌. 


. ఆ రాక్షను డ|భ పతి 


హారుండైె యబ్రి దాటి యహితస్క-ంధా 
వారమ్మున న్నుగీవ ము 
హారాజుం గని దచించె నసురో క్ర మిటుల్‌. 


హరియూధనాథ! లంకే 

శ్వరుండు సందశ మంవె సౌహృదమున న 
య్యారిభీషణు వాక్యమ్ముల 

తెజుం గెతింగెంతు విన్ము స్ట్‌ మతి వగుదున్‌, 


=, ఆరయగ బుక్ష్షరణజనున 


కౌరసప్ముతుండ వీ వహస్కర తేజ 
(శీరూపుడవు బుల స్వకు 
మారుడ, నే, సోదరులము మన మి ర్వురమున్‌ 


సామాన్య నరుండగు నా 
రామునితో జెల్మి గెసి పణయమ్మున సం 
గ్రామమున దోడు వచ్చితి 
వీమెయి నీ కొనరు లబ్ది యేమియొ దీనన్‌, 


ర్‌2 


శిర. 


2లిల. 


256. 


257. 


258. 


శ్రీరామకథాకందమ 


ఐల సంపన్నుండవు స 
త్కుల|పసూతుడవు నరుని దొజిగి చనన్‌ గా 
గలదేమి రాజ్యసౌఖ్యం 
బులు నీకుం గొజయె తలపుము వివేకమునన్‌. 


ఆ మానవ కాంతామణి 

వై మక్కువ దెచ్చుకొంటి భావింపగ నీ 
కేమి యనిష్ట మొదవె పో 

రేమిటికిన్‌ గిశనాథ।! వృధగా మనకున్‌. 


సురదుర్చేద్యము లంకా 

పురంబు తై )లోక్య విజయ భూషితుడ న్నే 
నరయగ జయింవ లే రె 

వ్వరు నను రాము డన నెంత వగవుము బుద్దిన్‌. 


హాయిగ గిష్కింధ కరుగు 

మోయి! సుఖాంబుధి లహరుల నోలాడుము నీ 
కాయోధనపయత్నము 

సేయంగా నేటికి దళశీర్షుని తోడన్‌, 


శుకు డి ట్రాడుట విని యో 

ర్వుక [కోధో[ ది క్రవానరగణంబుల్‌ బ 
ట్టి కరాఘాతమ్ముల గొం 

కక మర్దింపంగ “రామ! కావవె! రామా! 


యుద్ద కాండము 53 


“౨00. రావణు పంపున దూతగ 


260. 


261. 


262. 


268. 


నై వచ్చి యతండు సెప్పు మన్నది నేను 
(గీవునకుం దెల్పగ న 
న్నీ విధి బాధిం|తు గావవే దాశరథీ! 


దూత యవధ్యుం డన్నది 

నీతి యెలుంగనిదె రామ! నీ విట నన్నీ 
(కోతుల మూక వధించెడు 

నా తెజగు నిజంబ పల్కి_నాడ రఘువిభూ![” 


అనుచున్‌ మొజయిడు శుకుని వ 

చనమ్ము లాలించి రామచం(దుడు దౌత్యం 
బున వచ్చిన శుకు విడువుం 

డని యానతిసేయ విడిచి రాతని గీపల్‌. 


వానర బాధా ముక్తుం 
డైన శుకుం గాంచి వాన రాధిపు డనె, అం 
కానగరి కేగి రావణు 
తో నిటు మోయి నా హితోక్తులు గాగన్‌. 


ఏనాడేనియు స్నేహము 

గానం బడదు మనకు దశకంధర। యరయం 
గా నా కహితుడు వాలికి 

బాణ స్నేహితుడ వగుట బగటవె నాకున్‌. 


2606. 


2D 


268. 


శ్రీరా మక థాక దవ 


. వరకాంతారతుడవు దు 


శ్చృర్శితుడవు నీచమతివి చపలుడవు ర్‌. 
క రహితుడవు భూమి నుతన్‌ 
హరించితిషి మోసగించి యవినయ వృత్తిన్‌. 


. ఉపకారము సేయవు నా 


కెపు డేనియు నాకు మి|త మెట్టాదువు దు 
ష్ష! పరాత్చరుండు రామున 
కపకారివి బుధవిరోధి వై తివి దనుజా! 


తునిమెద లంకాప్పరి జే" 

రి నిన్ను నెన్య సహితంబు మృతి తప్పదురా 
వణ? నీకున్‌ భువన తయ 

మున నత దగిగను రామ ముకా కాస్ర్రము ములన్‌. 


పతి దరిలేని యెడ హరిం 

చితి వొంటిగ గాన నున్న సీతమ్మ వధిం 
చితివి ముదుకడు జటాయువు 

నతిత్యర లభించు దత్పలానుభవంబుల్‌. 


[బదుకంగ నిచ్చ గలదే 

ని దాశరథి గొల్వుము ధరణీసుత నర్చిం 

చి దశాస్య! యం చనగ జని 

యె దివి కెగసి శుకుడు దానవెం దుని కడకున్‌. 


యుద్ధకాండము 55 


శ్రీరాముడు నముద్రు గొల్చుట 
269. అరయ భుజగ భోగాభము 
వర కేయూ రాంగద |పభా భాసితమున్‌ 
బర మాంగ నాభిమృష్టము 
ధరణీతనయా శయోపధానీకృతమున్‌, 
210. హితజన పరమానంద మ 
_ హితలోక భయంకరంబు మృగనుద సంవా 
నీతమున్‌ దక్షిణభుజ మా 
ని తరణికుల భూషణుండు నియత పతుడై. 
271. జలనిధితీరం బందు గు 
-శల శయనించి మరణంబొ సాగర తరణం 
బొ లభించు గాక యనుచున్‌ 
జలదీశుం గొల్వె రామచర్నదుడు నిష్టన్‌. 
972. ఆమెయి మూడు దిసంబులు 
రాముడు జపియించె సాగరాను గహ వాం 
ఛామతి, దర్శన మొసగడు 
రామునకున్‌ సాదరకుతి రత్నాకరుడున్‌ 
రాముడు నముదునిపె గోపించుట 
278. తను మన్నింవడు సాగరు 
డనుచు మహాకోధపూరితాత్ముండై చ 
య్యన రాముడు చెత శరా 
సనమున దాల్చి యొనరించె జ్యాఘోషంబున్‌ 


56 


274. 


275. 


276, 


27/7. 


278, 


శ్రీరామక థాకందము 


రామ ధనుర్భ్యాఘోషము 

భీమం బై పరగ వడశే విశ్వము భూత 
(గామము చేష్టారహితము 

గా మాసెన్‌ రవి గిర్మిపకర మల్హాడెన్‌. 


శరసంధాన మ్మొనరిం 

చి రాము డనె దమ్మునకు శుచివతినై సా 
గరదేవు నుపాసించితి 

దరి సెన మీయండు వీడు దర్పితమతియె 


విన్నపము వ్యర్థ మయ్యెన్‌ 

సన్నుతులు సమర్థు లయ్యు ళాంతాత్మకులై 
యున్న ఫలం బిట్టిదె వా 

రి న్నెవ్వరు సరకుసేయ రీ లోకమునన్‌ 


తన్నుం దా బొగడు కొనుచు 

నన్నువలం దథిమి కొట్టి నయవంచకుడై 
యన్నిట దండంబు నెజపు 

న న్నరునిన్‌ గారవింతు రఖిల జనంబుల్‌. 


వినయము మూర్గుల యెడ గుటి 

లు నెడ న్నీతియు గుపితనరునకు న్నయబో 
ధన మొనరించుటయున్‌ జవి 

టినేల వీజములు వేయు సే యగు ననుజా! 


యుద్ధకాండము 57 


279. 


280. 


281. 


282. 


288. 


ఈ సాగరు కోషిల్తం 

జేసీ పథం బేర్పరింతు సేనాతతికిన్‌ 

నా సాయకముల లంకా 

వాసుని వై దాడి వెడలి బవర మొనర్చన్‌ 


అనుచున్‌ (బజ్బ్వల ద్నుగా 

స్రనిచయ మడరింప సాగె దశరథసుతు డ 
వ్వననిధి పయిన్‌ రయోద్దతి 

ఘనపథ మంటెన్‌ జలము లెగసి తద్దతికిన్‌ 


కలగుండు వడియె నక 

మ్ము లాది జలచర వితానము మహారావ 

మ్ముల వీచె |బభంజన మూ 

రులు సుడులు వడంగ నెగ నె బొగలు శరాగ్నిన్‌ 


అంతన్‌ రాఘవుడు సము 

ద్రాంతము (దహ్మా స్ర్రము గొని ధన్యము నాక 
ర్హాంతంబుగ దిగిచి నదీ 

కాంతోరన్థలము నేయ గా నుంకింపన్‌ 


ధరణి చలించె ధరితీ 

ధరమ్ము లూగెన్‌ దిశావితానంబు దమో 
భరితం బయ్య నహస్క్యర 

మరీచి జాలము లశని సమములై తోచెన్‌ 


ho 
ao 
మా కీ 


శ్రీరామకథాకంద ౩ 


ఘోర ధ్వని జెలరేగెన్‌ 

మారుతముల్‌ నేల గూలె వ్యారుహ చయముల్‌ 
సీశదము లురిమె దివిని మ 

హారవముల భూతవితతి యా, కోశించెన్‌, 


నమ్ముదుడు రామునకు సేతుబంధనోపాయము జెప్పుట 
ఏ. కమలదళాకుండును ర 


క్ర పాలికాంబర ధరుండు కాంచనభూషా 
సమలంకృతుండు వైడూ 
ర్య మణిస్నిగ్ద(పభా విరాజిత తనుడున్‌. 


. సితముకాహార విభూ 


షితుడున్‌ గ గొస్తుభసమానచి దత్నోద్భా 
సీత వకుండును గుచు ను 
దతు డయ్యు నెదుట సరిత్కతి కృతాంజలియె 


=, అరుణుండ మెరుధరణి 


ధరమున నుదయించు పగిది ద ద్వార్ధి జలాం' 
తరమున బొడమిన యా సా 
గరుం డనియె నిట్టు వినయకలితస్వరు డ్రె ట్ట 


యుద్ధకాండము 5G 


289. 


పురుషోత్తమ! విన్నప మవ 
ధరిరపుము జలాగ్నివాయు ధరణీనభముల్‌ 
పరికింప మెజ మీజుచు 

జరింప వింతేని నైజ సద్దర్మముగన్‌, 


, అలఘు శిఖా నుకళిత 


జ్వలనుడు హిమ సీతలత్వ భావము గనునే 
జలధి క గాధత్వము సహ 
జలతణం బద్ది పు సాధ్యమె నాకున్‌. 


* ఈ దహనసభృతులు మ 


ర్యా దోలంఘన మొనర్చ్ప నట్లుగ జూడం 
సరి షి, 

గా దగు జగ తృుభుండప్పు 

సాదరబుద్ది బదికింపు మా! శ్రీరామా! 


= జీవించున్‌ బహువిధ జీ 


వావళి నాయందు నేను సంభించినచో 
బీవమ్ము బాయు నయ్యవి 


కొపంపం జూాలనటు కమవఐదళాక్షా! 
౮ 


కలడు కపిసేన లోన 

నలుండ నగ దిశ కర్మనందను డాతం 
డలఘుండు శిల్పశాస్ర కు. 

శలుండు పితృసముడు రామచం[దనరెం దా! 


60 


294. 


295. 


296. 


297. 


298. 


శ్రీరామకథాక ౦దము 
సేతువు గట్ట బనుపు బ్‌ | 

వాతని నెన్యంబు లేగ ననువుగ సుదృఢం 

బౌ తీ రొనర్తు దారు శ 

లాతతి నాలో జలంబులం దేలు గతిన్‌. 


కపివాహినీచయంబు ని 

రపాయముగ లంక జన సహాయపడుదు దై 
త్యపతిన్‌ గూల్పగ నేగు మ 

ని పల్య రత్నాకరున కనియె రాము డిటుల్‌. 


ధనువున గూర్చిన యీ శర 

ము నేమి సేయుదు వచింపుము వృధ జనన్‌ రా 
దనినన్‌ సము|దు డిట్లనె 

మనోహరమ్ము (దుమకుల్య మన నాయందున్‌ 


కల దొక దేశ ముదగ్లిశ 

గలుషాత్ములు ఘోరదుష్టకర్మరతులు ద 
స్యులు నాభీరులు గలరట 

ఖలు లవ్వారి సహయు క్తి కంటక మయ్యెన్‌ 


పరగింపుము _బహ్మాస్త్రము 

హరింపు మస్మ త్పుఖాపహారుల వారిన్‌ 
ధరణీధవ యన నంగి 

కరించి యట్ట యునరిం చె గాకుత్‌స్థు డొగిన్‌ 


యుద్ద కాండము 61 


299. 


800. 


801. 


802. 


808. 


కపిసేన వార్జి దరించుట 
నతుడై ముదమున నంత 
రితు డయ్యె నదీపతి పృథివీశుడు నలు నా 
నతి సేసె సేతుబంధన 
మతిత్వర నొనర్ప రవిసుతాదులు మెచ్చన్‌ 


దారువులు భూరిశిలలున్‌ 
దోరమ్ముగ దెచ్చి వైచి తోయధి లోనన్‌ 
దొారమ్ములు గొలబద్దలు 
తీరుగ బట్టి కపు లై 'దు దినముల లోనన్‌ 


యోజనశతాయుతము దశ 
యోజన విన్స్ఫుతము గాగ నుత్సాహమునన్‌ 
యోజిత మొనర్ప నది వి 
(కథాజిత మయ్యెన్‌ జలధికి బాపట యోనా 


కమసీయకాంతి సంకలి 

తమె (పకాశించె నద్భుతంబుగ నప్టీం 
[దము నం దది య|భ దో 

తమాన స్వాతీ పథ సముదాత్తం బఖగుచున్‌ 


సుర కిన్నరులున్‌ విధ్యా 

ధర కింపురుషులు దపసులు తండము లై య 
చ్చెరువున గాంచి రపూర్వము 

బర మాద్చుత వార్డిసేతుబంధన మెలమిన్‌, 


62 


804. 


806. 


808. 


శ్రీరామకథాక ౦దము 
ఆ రీతిగ నిర్మించిన 

వారధి పెన బయనించె వానరచయముల్‌ 

మారుతియు నంగదుండున్‌ 

శీ రాఘవలక్ష్మణుల గొని కడిమి నడువన్‌. 


శ్రీరాముడు లతమ్మణునకు యుద్ధ నూచనలం దెల్పుట 


స నలనిర్మిత సేతువునన్‌ 


జలనిధి దరియించి రామచం[దుం ఉనని 
టు లనుజు లక్ష్మణు తో బె 
క్కు_లు గానం బడెడు దుశ్శకునముల్‌ కంచే. 


భైరవ రవమున వీచున్‌ 

మారుతము ధరారుహములు మహి | దెళ్ళి పడున్‌ 
సీరదములు గురియు నస్ఫ 

గ్ధారలు ఖరవర్ణముల గగనమున గుములై . 


= చలిబిందు శె లశిఖర ౦ 


బులు మహి కంపింవ సాగు [మోయు సృగాలం 
బులు భీషణమ్ము గ వియ 
ద్యలయం బపర దిశ ర క్తవర్హం బయ్యెన్‌. 


రవిమండలంబునం దో 

చు విస్ఫులింగమ్ములు జలజుడు కోభాశె 
త్యవిహిను డయ్యె ద్విజతతి 

రవి కెదురు నడచు భయంకరారావములన్‌ 


యుద్దకాండ ము 63 


809. 


310. 


వేష, 


312. 


18. 


సమరము వ ర్తిల్తుట ని 

క్క మనుజ! వాం సా సృ గని కర్దమ భూయి 

ష్ష మగున్‌ ధారుణి యన్యో 

న్య మారణోద్దామ వాన రాసుర తతిచెన్‌, 
రాముడు లంకెసగర వై భవమీకించుట 

అనుచున్‌ రాముడు రవినం 

దన కుముద హనూమ దంగద |పముఖ కపి వీ 

ర సికాయము తో జనె రా 

వణ లంకానగర వై భవ దిదృక్షాత్మన్‌ 


చెలగె గపి సెన్యజయ ఘా 

షలు సమరోత్సాహ కృత భుజాస్పాలన కా 
హళ్ల భేరీ తూర్య రవం 

బులు గర్హనలున్‌ జలధిసముద్దోషమొ నా 


ఆ మహితాత్ముడు రాముడు 
సౌమ్మితికి చెప్పె ని ట్లచలశృంగమునన్‌ 
ధీమంతుండు మయుడు శో 
భామయముగ దీర్చె దీని వాసవపురి నా 


సితమేఘమాలికాసం 

వృతాంబరము వోలె బరిఢవిల్లు నిది సమం 
చితముగ గనుము విమానా 

కృతి పకోభిత మనోజ్ఞ గృహ కలితంబై. 


64 శ్రీరామకథాకందవ 


$14. సుమ ఫల భరిత మహీరుహ 
సముపేతం బై కుబేర చై|తర థోద్యా 
నము దలపించు పుర మిది [శు 
తి మధుర గానమ్ము సేయు ద్విజసంఘంబున్‌ 


819. అవిరళ మధుపాన కలిత 
వివశ త్త్వంబున సుమముల వీడవు షట్సా 
దవితతి చివుళ్ణ్ల మేసి య 
నవరతము గుహూ రవము లొనర్చుం బికముల్‌. 


816. విభజించె నంత రాముడు 
గభన్తి సుతుతోడ సెనికపకరంబున్‌ 
(బ్రభుత వెలయ వ్యూ హాకృతి 
గ భవిష్య త్సృమర కార్య కౌశల్యమునన్‌ 


శుకసారణులు రావణునకు రోమనైన్య వివరములు చెప్పుట 
817. అవిశంకమతి న్వచ్చె ర 


ఘువీరు డంబునిధి దాటి కోతులతో నం 
చు వినిన రావణు డత్యం 


త విస్మితుండు భయవిచలితాత్ముండునునై 


916. శుకసారణుల బిలిచి వా 


ర్ధికి "సేతువు గవై నంట శ్రీరాముడు భూ 
ది కపి|పవరుల తో లం 


కకు జేరువ యయ్యె నంట కథయు! నిజంబో! 


యుద్దకా ౦డము 


319. 


320. 


821. 


ర22. 


828. 


పరిశీలింపుడు మీ రరి 
గి రయమ్మున 'సెన్యబలము గిశపతుల తీ 
రెరిగి చనుదెం డటంచున్‌ 


బరపిన వా రేగి వచ్చి పల్కి. రతనికిన్‌. 


కనబడు మహార్ణ వము భం 
గి నపారముగ గపిసేన గిరినిభులున్‌ వ 
[జనఖుల్‌ గలారు లెక్కిం 
ప నసంభవ మయ్యె మాకు బలలాశివిభూ! 


మ మెటిగి పట్టి (పభు! స 

తమ్ముండు విఖీషణుండు దండింప గడం 

గ మ్మ దినీశు డనురా 

గమ్మున విడిపించె స్వెచ్చ గా జను డంచున్‌. 


ఎజిగితిమి రామ సైన్య బ 


ల రహస్యంబులు శరంబుల పటుత్వంబుల్‌ 
ఖర దూషణులన్‌ బది వే 
వుర వాలిన్‌ గూల్చిన తెరువు గపులు సెప్పన్‌. 


శరనిధికిన్‌ సేతువు గ 

ట్టిరి దారు శిలా వితతి గడిందిగ దోచున్‌ 
బరమాద్భుతం బగుచు ను 

రర నశుతపూర్య మద్ది లంకానాథా! 
SKK.5 


824. 


825. 


826. 


$27. 


లీ2రి. 


శ్రీరామక థాకందము 


రాము నెదిరించి గెల్చుట 

సామాన్యము గాదు జనకజ నొసంగుట యో 
ఆ మానవు గెల్వగ సం 

గ్రామమున కితోధికమ్ముగ [బయత్నంబో. 


సలుపు ముచితమ్ముగ యశో 

విలసితముగ నంచు బల్క- విని దశకంఠుం 
డలుకన్‌ వహించి యిట్రనె 

“పలువలు! కీర్రిర్య్యతు కాతవ జయోన్నతులన్‌. 


కంఠమ్ము లుత్తరింత్కు న 

కుంఠిత వీర్య (పతాప గుణ వంతుడ వై 
కుంఠుం డేనియు నీ దళ 

కంఠున కెదురొడ్డు వాడె కదనస్థలిలో? 


జానకి నొసంగుదున యభి 

మానంబు న్వీడి యల్పమానసు లౌ మీ 

రా నాకు నితి చెప్పుట? 

నెను రణంబె యొనరింతు నిశ్చయమతినై. 


ఓరీ! సారణ! వానర 

వీరుల దెలిసితి నటంటివి వచింపుము దు 
ర్వార బల పరాక్రమ వి 

స్తారుడ నౌ న న్నెదిర్ప జాలిన వారిన్‌. 


యుద్ధకాండము 67 


829. 


880. 


881. 


శ్రి82. 


888. 


అనుచున సౌ ధోపరి తల 
మునకున్‌ జని కీశ సైన్య ల జూపం 
గ ననుజ్ఞ సేయ గా సా 


రణు డిట్టనె రావణునకు [బభు! చూడు మటుల్‌. 


వా డాయోధనకుశలుడు 

పీడండు రణస్థలంబు బెట్టిద మెనన్‌ 
వాడు శర భుండు నిర్భయు 

డై డీకొను నెట్టి దోర్చలాధికు నేనిన్‌ 


అనితర సాధ్యుడు ధీరుడు 

హనుమంతుం డాత డగ్ని కాహుతి సేసెన్‌ 
మన లంక రామభక్తు డ 

తని శార్యాద్ధతుల వేజ దడవగ నేలా! 


వాసర సేనాపతి యడు 
గో నీలుడు భూరి సింహ మోషా పచల 
న్నానా వన వారణ లం 
కా నగ రోర్వీధరుం డగణ్యబలుండున్‌ . 


విపులోద్యద్భుజు డంగదు 

డు పద్మకింజల్క వర్గుడు ఘనుం డుద్వే 
ల పరాకముండు సురరా 

జపౌ్యతు డవ్వాడె పిల్చు సమరంబునకున్‌. 


65 


శ్రితిడీ, 


తిలీర్‌. 


886. 


887. 


లలి. 


శ్రీరామకథాకంగ 


వననిధికిన్‌ సేతువు దీ 

ర్చిన వాడు నలుండు వాడె రిపుసూదన న్‌ 
క్రినిధానుడు తానె రణం 

బున ని న్నోర్యం దలంచు భుజబలగరిమన్‌. 


శీతా ది వోలె గనబడు 

శ్వేతుం డ్యుగ (పతాపశీలి జగ ద్వి 
ఖ్యాతుడు నిస్తుల దీ సము 

పేతుడు యుద్దచపలుండు వీరుం డతడే. 


కుముదుండు వాడె యాఖీ 

లము వాని పరా|క్రమంబు లక్షల కపి'సె 
న్యము వెంట దెచ్చె నాతం 

డమరారి వధాకృతాత్ముడై యసురేళా! 


రంభుం డడుగో యుద్దా 

రంభమ్మున కెదురునూచు రాక్షసవధకె 
శుంభద్వికముడున్‌ గజ 
కుంభోరస్సు_డు వనాట కోటి విభుండున్‌. 


యుద్దారి యగుచు నిల్చెడు 

నుధుర తేజుండు వాడె యోధ్యాగణి దీ 

వ్య ద్దాతీధర దేహుడు 

కృద్ధాత్ముండు పనసుం డరిభయంకరుడున్‌. 


యుద్ధకాండము 69 


989. 


310. 


BLi. 


B42. 


348. 


రిపు ఫీషణుండును మద 

ద్విప కల్పుండు వినతుండు వీరుం డవ్యా 
డ పరాజితుడు సముద్దాం 

త పాద ఘట్టన రజోకృత శిలోచ్చయుడున్‌. 


గవయ గవాక్షులు గజుడు శ 

తవలియు [గధనుడు |పమాధి దంభుడు మెంద 
ద్వివిదులు సన్నాదుడు నన 

గ విదిత బలశాలు రరుగొ కపియూధపతుల్‌. 


భల్లుక గణాధి నాథుం 

డల్లడుగో జొంబవంతు డసమబల నై 
ర్యోల్హాసుడు [బహ్మసుతుడు 

కల్లోల మొనర్చు శ1తుగణ మవలీలన్‌. 


రణ కేసరి కీసరి యన 

గ నతండె (పచండశార్య గర్వాటోపుం 
డనితర సాధ్యుడు హనుమం 

తునకున్‌ జనకుండు వాడు దోర్దర్పమునన్‌. 


ఆనుచున్‌ విరమించెను సా 

రణుండు శుకు డిట్టు లనియె (బభు! ఆవంకన్‌ 
గనవచ్చు నీల నీరద 

తనూ విలాసుండతండె దశర థసుతుడె. 


70 


844. 


రికీ. 


846. 


4&7. 


శ్రీరామకథాక ందశ 


ఆ రామున కవ్యల కృ .. 
ద్దోరగముం బోలె నిల్చి యూర్పుల్‌ నిగుడం 


జ. రౌ[దదృష్టి లంకా 
దారం వీక్షించు రాము దమ్ముం గనుమా! 


ఆవంకం జూడుము సు 
గీవుడు వానర విభుండు (శ్రీరామునకున్‌ 

జే వీచి యేదొ చెప్పెడు 

దావక పుర గోపు రాగ దర్శకు డగుచున్‌. 


ఆ గతి వారలు శ్రీరా 

మాగణ్య చమూ పరాక్రమ విశేషములన్‌ 
బాగుగ దెల్ప వరబల మ 

హాగర్వాంధు డసురుం డ హంకృతి మీజన్‌. 


నాయెదుట న్నిల్సి రిపు ని 

కాయము సో తంబు సేయు గలుషాత్ములు మ్‌ 
కాయువు మూడినదియ కా 

అ యుష్మత్పూర్వ సేవ నెంచి క్షమింతున్‌, 


* పొం డావల కంచు దళా 


న్యుం డవ్యారి నదలించి యోచన సేసెన్‌ 
గొండొక మార్గంబు సచివ 
మండలితో గూడి రిపుల మానం బడవన్‌. 


యుద్దకాండము 71 


849. 


850. 


రిర్‌1. 


శిలి2. 


రిలికి. 


రావణుడు సీతను మోనమున వదరించుట 
అసురాంగనాస మావృత 
యసురేశభయా ర్త రాఘవాంఘియుగధ్యా 
నసమాహితచి త్త మహిసు 
త సీత కడకేగి పల్కె దశకంఠు డిటుల్‌. 


సుర కిన్నర విద్యాధర 

తరుణీమణు లూహ నైన దలపంగా నే 
రరు మహిత రావణాంతః 

పుర మహిషీ వైభవంబు బూర్హేందుములీ! 


అట్టి మహాయోగము నీ 

కవైదుట న్నిల్చియున్న గనబోవవు జే 

పట్టినవా డె ఘనుండని 

గటిగ నమ్మితివి నరు నొ కల్పాయుమ్కన్‌. 
ట్‌ 


పాపము రాముడొ గీముడొ 

కాపాడు నటన్న యాశ గన్నెత్తవునా 
వైపు తలోదరి! నీకున్‌ 

(వాపగు నం చాశపడిన వా డికలే దే, 


బలశాలి నన్న |భమ (గో 

తుల తోడ న్వచ్చి విడిసి దోయధి తీర 
స్టలి సీ రాముడు పీశితా 

శుల శక్తు లెణుంగ లేక సుప్తుం డయ్యెన్‌, 


72 


తిర్‌ఓ. 


తిరిరి. 


356. 


తిర. 


త5్‌రి. 


శ్రీరామకథాక ౦దము 


నిశివేళ నాదు నెనికు 


లశనుల తెజగొప్ప దాకి య వ్వానరులన్‌ 
నిశితాయుధహతి గూల్చిరి 
కసిమసగి వసుమతి నెతు కాల్వలు వారన్‌. 


సుగీవుం డిప్పుడు |తుటి 

త|గీవుం డయ్యె దారితాంగుడు భల్లూ 
కాాగణి నికృత బాహు ప 

ద|గంధుం డంగదుండు ధర బొర్హాడున్‌. 


దారితహనువై హనుమడు 

ధారుణి గూలె గుముదుండు దదిముఖుడు మహా 
వీరులు మెంద ద్వివిదుల్‌ 

బోరన | దెళ్ళిరి ధరితి రుధిర్వసవులై. 


కరవాల |పహరణ చా 
తురీ నిధానుండు చెలగి దోర్డర్చమునన్‌ 
మెజసి |[పహసుడు ఖండిం 


చె రాఘవు శిరంబు నొక్క- శితఖడ్లహతిన్‌. 


దనుజోద్దతి నాగన్‌ జా 

లని కపు లెల్లరు భయాకులత బాణిరి ల 
కుణుతోడ దథజిమి కొట్టిరి 

సునిశిత నారాచముల ననురవీరవరుల్‌. 


యుద్దకాండ ము 


శిరిరి. 


860. 


శ61. 


6%. 


తెరిలి. 


73 


గతి యెవ్య రింక ధరణీ 

సుత! నీకు న్నేనుదక్క.. కోకించినచో 

మృతు డైన వాడు వచ్చునె! 

పతిగా నను స్వీకరించి పడయుము సుఖముల్‌. 


చూడు మిదియె రాముశిరము 

చేడియ! బాణాసనంబు చేత ధరించున్‌ 
వాడిది చూడుము దబ్బర 
లాడుట కా దంచు నా దళాస్యుం డంతన్‌. 


కనుసైగ సేయ | మొకు్యూచు 

వినయమ్మున సీత ముందు బెటై శిరంబున్‌ 
ధనువును విద్యుజ్జిహ్వుం 

డను దనుజుడు రావణుండు హర్షం బందన్‌, 


ఆరుణాధరపల్లవమున్‌ 

సరసీరుహ దళ విశాల నయనంబులు జం 
దురు బోలు నెమ్మొగంబున్‌ 

శిరమున జడలున్‌ గని ధరణీసుత యంతన్‌. 


తనపతి రాము ముఖంబే 

యనుచున్‌ [భమియించి సోలె హా! రామ యటం 
చును విగతస్పృహయై ధా 

[తిని దిమ్మట గొంతవడికి స్పృహ జేకూరన్‌. 


74 


364. 


865. 


866. 


867. 


868. 


శ్రీరామకథాకంద మ 


విలపించె గురరి బోలెన్‌ . 

(ఐళశయాంతక దుర్నిరీక్ష్య భాస్కర తేజో 
విలసితుడ విట్టి దశ కె 

ట్టులు పాలై తివి రిపులు గడుంగడు బొంగన్‌. 


ఇది నా జేసిన పాపమె 

మదీయ భాగ్యంబు నష్ట మై పోవగ నీ 

కిది సంభవించె గాకు 

న్న దానవు డొకండు ని న్లైనకునె! రణమునన్‌.. 


వనముల కేగం బూనితి 

వి నీవు గై కేయి సెప్ప బి తాజ్ఞం దీ 
ర్చు నెపమ్మున, మృత్యువునై 
చనుదెంచితి వెంట సేవ నల్పెడు మిషచే. 


దై వజ్జులు దీర్దాయువ 

వీవంచుం బల్క. వింటి హృదయేశ్యర | యిం 
కేవిధి ఘటిల్లె నిది యా 

దై వజ్ఞాల (పజ్ఞ లెల్ర దబ్బర లే నా! 


పరిణయపు న్వేశ మృదుమ 

ధురమ్ముగా “వెంట నుండుదు నిరంతర మం 
చు” రహిం బల్కిన దానిన్‌ 

స్మరించి కొనిపొమ్ము నాథ! నను నీతోడన్‌. 


యు ద్దకా ండము 75 


869. 


870. 


871. 


872. 


రి లి. 


పరిరంభింతు నితఃపూ 

ర్వరహో వేళల సుగంధిల శుభపద వ 

స్తు రుచిర భవ తనువు నా 

థ! రామ! చిక్కె_నె సృగాలతతి క్రి ప్రకటా! 


ఆబాల్య(పిీయసహచరి 

నై బాహ్యాంతర్విశుద్ద నై మెలగుదు నా 
తో బలుకవు పృథివీవర। 

నా బాముం గాన విద్ది న్యాయమె! నీకున్‌ 


[కతుసంచయంబు గావిం 

చితివి సుదకిణము గాగ శిష్టులకుం జే 

సితి వెన్నొ దానములు భూ 

పతి వయ్యు న్నోచ విపు డపరకర్మలకున్‌. 


దుర్విధి నే మందు |ఐభూ! 

సర్వజ్ఞుండ వు నుపాయశాలివి జగతీ 
నిర్యాహకుండ వాపద 

నేర్యం గా జాల వైతి నికియం దకటా। 


జీవింపదు కౌసల్యా 

దేవి సుతుం డీ పగిది మృతిం జెందుటయున్‌ 
రావణగృహంబున న్నే 

నీ విధి దుఃఖిత నగుటయు నెజిగిస యేనిన్‌ 


76 


874. 


లి7రి. 


876. 


877. 


378. 


శ్రీరామకథాకంద ము 
కైక దురుద్యోగమునన్‌ 

సాకేత త్యాగ గహనసందార (పే 

మాకరసకీవియోగము 

లే కాక లభించె నీకు మృతియున్‌ నాథా! 


ఏనుం జీవించుట వృథ 

(పాణంబులు వాసి భ ర్హృపదసన్నిధికిం 

గా నరిగద రావణ! మది 

బూనుము నాకీ సహాయముం బొనరింపన్‌. 


సతికి పతిన్‌ గూర్చు టది సు 
కృతంబ నా నాథుతనువు గీలింపుము పే 
ర్మి త దుత్తమాంగమునకున్‌ 

జితి బేర్పించి పతితోడ జెచ్చెర జొత్తున్‌ 


ఆ గతి జానకి దుఃఖో 

ద్వేగమ్మున బనవుచుండ దితిజె్య్యదునకున్‌ 
వే గొకడు వచ్చి “వభు! జ 

యాగమన మమాత్యవర్యు లాశింతు” రనన్‌ 


రభసమ్మున జనె నాతడు 

సభా స్థలికి ముఖ్యకార్యసంగతుడై శ 
తుభయంబున మాయా రా 

మభ(దుని ధను కశిరములు మాయము లయ్యెన్‌. 


యుద్ద కాండము గగ 


879. 


880. 


381. 


882. 


888. 


మోహిత యె భయ మంది వి 

దేహాధిప పతి సీత దీనాస్యమునన్‌ 
హాహాకారము సేయగ 

నా హావళి జూడ లేక యకలుషమతియై. 


సరమ యను నాశరతరుణి 

దరియం గా వచ్చి పల ధరణీతనయా! 
విరమింపుము శోకము నే 

నరసితి నీ విభుడు గుశలి యె యుండంగన్‌. 


మాయలమారి దశాస్సుడు 
మాయాకృత రామ చాప మస్తకముల నీ 
కాయోజ దెచ్చి చూవెన్‌ 
హయం బగు దుష్టవాంఛ హీనాత్ముండై . 


మాయాకల్పితము లగుట 
మాయము లయ్యెన్‌ దనుజుడు మబజుగ్లై పోగా 
నీ యసురసృగాలమ్ములు 
డాయ గలవె పురుషసింహు డా రఘురామున్‌. 


ఆ శితమందారుడు లో 

కచతవీరుండు శ కకలు్పుండు దిగం 
తాంతకీర్తి నుగుణగ 

ణాశితు డా రాఘవున్‌ జెనకుదురె యసురుల్‌. 


78 


శీర, 


885. 


886. 


888. 


శ్రీరామకథాకందము 


రావణసభాంత రంబున | 
(బోవై వీ రే మొనర్తురొ తెలిసి వత్తున్‌ 
నీ విట నిశ్చింతాత్మన్‌ 

భావింపుము రామభదు పదపద్మములన్‌. 


ఆనుచు వియద్గమనమ్మున 
జనిన సరమ మజలి వచ్చి జానకి కనె రా 
వణదై త్యుని మం|తాంగం 
బును వింటి నదృశ్యరూపమున గమలాక్షీ! 


అంబునిధి దాటి కపినై 

న్యంబులతో వచ్చె రాము డాహవసన్నా 
హంబున నని యాలించి భ 

యంబున సమర[పయత్న మారంభించెన్‌. 


+ గజ వాజి స్యందన భట 


(వజమ్ముల సమీకరించి వదిలము సేయిం 
చె జనగృహంబులు గోట బు 
రుజులున్‌ దుర్గములు బలనిరూఢంబులుగన్‌. 


రావణుని తల్లి కైకసి 

యావిదుడు వృద్రమంతి యా దైత్యున కెం' 
a) (a = 

తో వివరించిరి ని |నఘు 

భూవరున కొసంగి కులము [పోవు మటంచున్‌. 


యుద్ధకాండము 79 


889. 


890. 


891. 


392. 


19౨9. 


వానుమంతుడు లంకం జే 

నిన యద్భుతకార్యములు నిశిచరుల ఖరదూ = 
షణులన్‌ బదివేవుర గూ i 
లిన రాము పరాకమంబు సెప్పిరి శక! 


విన నని భీష్మించెన్‌ రా 

వణుండు రణనిశృృ్వయంబె (పకటించె బునః 
పునరుక్రముగా ని న్నీ 

య ననియె లోభి ధన మీయ నను చందమునన్‌. 


జీవించి యుండగా నీ 
బోవడు రామునకు నిన్ను మూర్భాగణియె 
చావే నిశ్చిత మింకన్‌ 
రావణునకు రామ కర శరాఘాతములన్‌. 


విలపింప బోకు మింక ర 

ఘులలాముడు నీ విభుండు కూల్పం గలడా 
పలలు నచిరమ్మున సుఖ 

మ్ములు సెందుదు వీవు భర్త పొం దొదవంగన్‌. 


సీ సీలికన్నుల జిగిన్‌ 

గానం బడు భ రృయోగ కల్యాణోత్సా 
హానూనశుచిపభలె య 

యోనిజ! విభు రాక వేది యుండుము ధృతితో. 


80 


894. 


899. 


896. 


897. 


898. 


శ్రీరామకథాక ందష 


ధరణీసుత నా విధమున 

సరమ యనునయించుచుండ సాగర ఘోషో 
దుర గర్భా భేరీ తూ 

ర్య రవంబులు మిన్ను ముటై నత్యుుగములై 


ధరణీతల మెల్టయు ద 

ద్దరిల్ల వానర చమూ వితతి యాగతి శం 
ఖరవంబుల్‌ గర్భలు న్‌ 

య రాక్షసచమువు మహ దృయాకుల మయ్యెన్‌. 


తమయేలిక సేసిన దో 

షమూలముగ దప్పదు మృతి, శాఖామృగ సై 
న్యము భీమబలం బని దె. 

న్యమునం |గుంగ సురరిపు భటావశి యెల్టన్‌ , 


మాల్యవంతుడు రావణునకు హితము “సెప్పుట 
వానరకృతభిషణ గ్‌ 
రా నాదము లాలకించి రావణు డనియెన్‌ 
నేనానాయక మంతి గ 


_ణానీకము గాంచి భీషణరవోద్భటుడై . 


ఆ విధినా దుషనరుం 
డా వననిధి దాటి వచ్చె నగణిత కపి సే 
నావారముతో నంటిది 
నే వింటి, ననంతరకరణీయంబునకున్‌. 


యుద్ద కాండము ర్‌ 


899. స్థిరవిక్రము లయ్యును నా 
నరు నద్భుత విక మంబు నయశీలగుణం 
బెజీగియు గను లైజది చూ 
తురు గాని కడంగరు రణదోహలబుద్దిన్‌, 


400. అని నిందించిన (ాజ్ఞాం 
డును గై కసికిన్‌ బితృవ్యుడున్‌ బలవంతుం 
డును నై న మాల్యవంతుం 
డనె నిటు లాఢీః పురస్క తాలాపమునన్‌. 


401. నాలుగు విద్యలు నేర్చిన 
పాలకుడు బల |పభావ వై భవమున దో 
ర్రీల రిపువిజయుడై చిర 
కాల మనుభవించు రాజ్య కలిత సుఖంబుల్‌. 


౬02. తనకన్నన్‌ బలవంతుడు 
తనకు సమానుండు నై న ధారుణివతితో 
దన కుచితంబగు సంధియ 
చను, కదనమ్ము తగు నన్య సందర్భములన్‌. 


408. ఇది రాజనీతి పాటిం 
ప దగున్‌ జయశీలు డైన జ్మాపతి, సీకి 
ఫు దశరథాత్మజు తోడన్‌ 


గదనము సరి కాదు సంధి కర్తవ్య మగున్‌. 
SKK.6 


82 శ్రీరా మకథాకందము. 
404. వర మగు దపఃఫలంబుగ 
సుర కిన్నర యక్ష రాక్షసుల చే సీకున్‌ 
మరణము గాదని యిప్పుడు 


దురం బది ఘటిల్లె నరులతో (గోతులతో. 


405. తొలి సీ చేతన్‌ బన్న 
మ్ముల పా లైన ముని సత్రములు సురవర్గ 
మ్ములు సాధులు నీదు వధా 
రులు రామజయార్జ లైరి దురమగు నేనిన్‌. 


&06. కనబడు చున్నవి వె లశ 
భనిమి త్తంబులు పురమున భవ దపజయ సూ 
చనలుగ జయంబు ధర్మం 
బునకున్‌ జేవడుట సత్యము జగద్దితమున్‌. 


407. లీలా మానుష రూపము 
దాలిచి భువి నవతరించె దశరథ సుతుడై 
శ్రీలక్మీవిభు డనగా 
నాలింతు విరోధ మేల? యా రామునితో 


406. ధరణిజ హరించి తెచ్చుట 
విరోధ మేర్పడియె నీకు విఖ్యాతయశుం 
డరి నూదను డగు నా దా 
శరథికి సతి నిచ్చి చెల్మి సల్పు మతనితో. 


యుద్ధకాండము 83 


409. 


410. 


411. 


412. 


Ai; 


కాలోచితముగ గార్యము 

నాలోచింపుము సుఖంబు యశము న్ధర్మా 
వాలంబులు గా బెం వగు 

లీల జరింపుము మహాబలి! వివేకమునన్‌. 


రావణుడు మాల్యవంతుని నిందించుట 
అనినన్‌ రావణు డాగహ | 
మున గడు నిందించె నిట్లు ముష్కర బుద్దిన 
గొని పల్కుదు వీ గతి న్‌ 
ల్పునిగా భావింతు నన్ను లోకపభునిన్‌. 


వనముల కితెంచె నతం 

డు నిజపితృనిరస్తుడై యుడుగని వ్యధం జెం 
దినమతి గతిలేక భుజం 

బున విలుదాల్చి యభిమానము ద్యజించి వెసన్‌. 


వా డొక వీరుండని కొం 
డాడెదు యాదృచ్చికముగ నటవిన్థలి జం 
డాడెన్‌ గొందజ నా సె 
దోడుల, బంధించె నబ్ది Marts 


సురపతి (సుక్కించితి ది 

క్కరి కుంభంబులు బగిల్చి, కై లాసధరా 
ధరమున నోడించి కుబే 

రు రథంబున్‌ గొంటి, దాసులు సుమి దిగీశుల్‌: 


రిక్త 


414. 


419. 


416. 


417. 


418. 


శ్రీం మక థా కంద 
చెలగితి నెదురన్నది లే 

క లోకనాథుండ నగుచు, గామించిన యా 
జలజాత్ని సీత నిత్తునె 

వలీముఖులకున్‌ నరులకు వంచుదునె తలల్‌? 


పండితుడ వఖిల శాస్త్ర వి 

దుండవు, నిను బోలు వాడు దుర్వాక్యాలా 
పుండగునెయసూయ్యాగ 

స్తుండో శ్యతుజన పేరితుడొ కాకున్నన్‌ 


త్వర జూతువు గాని మదీ 

య రణో[దేకంబు వానరావళితో దా 

శరథులు దలల్‌ దెగి పడన్‌ 

ధరగూలుట, పల్క వల దధైర్య వచనముల్‌ , 


అను న మ్మూర్డుని కెదురా 

డనోప కమ్మాల్యవంతు డరిగె దలన్‌ వం 
చి నిజావసధము జేరగ 

దను జాదిశుండు పల్కె_ దండపతులకున్‌. 


రణసన్నద్దుండై ని 

ల్పె నా నరుండింక, దాడి సేయంగల డె 
ల్లి నిఖిల సెన్యము సిద్ధము 

గ నమర్పుడు సళలకీలక స్థానములన్‌. 


యుద్ధకాండము 85 


శీ19. తూరుపు దిన్‌ |బహస్తుడు 


20. 


వారుణ దిశ నిం|దజితు వర్తిల యమ ది 
గ్వ్వారమున మహా పార్మ్యుడు 
సారణు డుత్తరడిశ శుక సహితుం డుండున్‌. 


పురి నడుమ విరూపాక్షుడు = 

తురగ స్యందన యుత రణధుర్యులతో గా 
పరి యగు, న్యయముగ నేను 

తర దిశ రక్షించుచుందు దగు నెన్యముతో. 


. అనుచున్‌ దగు నాజ్ఞ లొనసగి 


యనీకినుల మోహరించి హర్మ్యంబునకున్‌ 
జనె రావణుండు పుర ర 
షణ సన్నాహమ్ము లరసి సంతుషుండై. 


శ్రీరాముడు రణవ్యూహ నిర్ణయము సేయుట 


. హనుమ త్సుగీవ కుముద 


పన సాంగద నీల జాంబవంతులు మైందుం 
డును ద్వివిదుండు మొద లీ 
రనికాయము తోడ రామలక్ష్ముణు లుండన్‌. 


చనుదెంచి చెప్పె బుర ర 

క్షణ సన్నాహమ్ములన్‌ దళాసుం డొనరిం 
చిన తీరు విధీషణు డం 

త నిజామాత్యుల్‌ వచించిన విధానమునన్‌. 


86 


424, 


425. 


426. 


427. 


శ్రీరామకథాక ౦ందవ 


అనుసరణీయ విధానం 
బనవరతాక్టి షకర్ముడగు రాముడు యో 
చన సేసి వానరేం|దున 
కనె లంక న్ముట్టడింప ననువగు తీరున్‌. 


తూరుపున |బహస్తునితో 

బోరును నీలుండు, వాలి పృతుండు యమ 
ద్వారమున మహాపార్మ్యుని 

వారుణదిశ రావణి దలపడు వాయుజుడున్‌. 


అలుక గదుర నుత్తరదిశ 

నిలిచి దురాత్ముండు దుర్వినీతుండు తపః 
కలితవర గర్వ మత్తుడు 

పలల విభుం దాకి కూల్తు స్యయముగ నేనున్‌, 


వనచరపతి సు[గీవుడు 

దనుజేశ్యర సోదరుం డుద|గుండు విఖీ 
షణుడున్‌ భల్హూకపతియు 

జని పురగుల్మమున బోరు సల్పంగ వలెన్‌. 


= సమరము సేయ వలె గపులు 


తమ తమ స్వాకృతుల తోడ దా మెల్లరకున్‌ 
దమవారల గుర్రింపగ 
నమరు న భిజ్ఞ యది వాన రాధిపు లారా! 


యుద్ధ కాండము 


429. 


480. 


481. 


&82. 


488, 


హనుమ త్సుగీవులు ల 

క్మణుండు నీలాంగదులును మన చెల్మి విభీ 
షణుడు న్నేనును గదనము 

పొనర్తుము మనుష్య రూపముల దెలియుండీ! 


శ్రీరాముడు నువేల నధిరోహించుట 
అనుచుం దగు విధి గట్టడి 
నొనర్చి రాఘవుడు చనియె నుత్సాహముతో 
నినతనయాదులు దో రా 
మనోహర సువేల శెల మాలావశికిన్‌ 


ఆ నిశి సువేల పర్వత 

సాను శిఖర వికసిత తరు శాఖా వాసా 
నూన మనోజ్ఞ శకుంత వి 

తాన కలస్వాన రంజిత స్వాంతుండున్‌ 


నవవికసిత కువలయ గం 

ధవాహ మృదు నీత మారుత సుఖ స్పర్శా 
వివళాంగుండును జ్యోత్స్నా 

ధవళిత లంకా విలాస దర్శన రతుడున్‌. 


అద్యతన భాఎ సమర స 

ముద్యమ జయలాభ బంధ ముకావనిజా 
హృద్య శర చ్చాంది హా 

సోద్యన్ముఖ దర్శ నాశ యోత్సాహియు నై. 


88 


A834, 


485. 


136. 


4837. 


438. 


శ్రీరా మక థాకందము 


కడ వె సుఖమ్ముగ ననుజ 

న్ముడు తోడుగ రాము డంత బూర్వదిశన్‌ వె 
ల్యడె సంధ్యారుణకాంతులు 

కడుకొని చెలరేగె బక్షిగణ కలరవముల్‌ 


కమల సుగంధ భరిత మల 

య మారుతము వీచె, రాము డంగద సుగీ 
వ మరు త్పుుతాదులతో 

సమరవిధానము విమర్శ సలుపుచు నుండన్‌. 


నుగీవుడు రావణునితో ద్వంద్వ యుద్ధము “సియుట 
నైనిక సంచలన ధ్వని 

నానావిధ శంఖ తూర్య నాదంబులు లం 
కానగరవీధుల స్విన 

నెనన్‌ దృష్టు లడరించి రచ్చోటునకున్‌. 


అంబరచుంబి మహాసౌ 

ధంబున మణిరత్నరాజితకిరీటము మూ 
ర్భంబున భాసిల్లగ స్‌ 

లాంబుదకాయుండు రావణాసురు గనగన్‌. 


అనిలోద్దూత దవదహన 

మనంగ గోపమున రేగి యర్కజు డ్యభ 

మ్మున కెగసి వామపాద 

మ్మున దన్నె దళాస్యు మకుటభూషిత శిరమున్‌. 


యుద్ధకాండము 89 


439. 


440. 


441. 


42. 


రవిపుత పాద తాడిత 

దివిజారి శిరోవిభాసి దివ్యకిరీటం 

బు వసుమతి దొరల త్మద 

త్న వజ వైడూర్యములు చెదరె నల్తెసలన్‌. 


ఆ|గహచున నెదిరించె ద 
శ్మగీవుడు ద్వంద్వయుద్ధ చాతుర్యమునన్‌ 


| సు|గీవు బరస్పర హన 


నో గంబుగ బోరి రిర్వు రుదతి మెజయన్‌. 
© 


డాయుచు దూరము జని వ 

ట్టియక తొలగుచు నొరు నొరు నేమార్చుచు బి 
ప్రయుచు జేతులు సాచుచు 

గాయము గుంచించుచు వెనుక కొగి నొదుగుచున్‌. 


పిడికిట బొడుచుచు గుద్దుచు 
బుడమి బడం (దోసి యెగసి భుజబంధంబుల్‌ 


_ సడలగ (గుమ్ముచు దన్నుచు 


448. 


నుడుగక చిత, భమణము లొనరించుచునున్‌. 


ఆలీధ మండల ప 

త్యాలీఢ పదమ్ము లెజిగి యల వైష్టవమున్‌ 
హేలగ వై శాఖంబును 

గాలోచితముగ నెజపుచు గపియు బలలుడున్‌. 


90 


A444. 


A495. 


446. 


447. 


448, 


శ్రీరామకథాకందమ 


వ్యాయామ కర. శాంగు ల 

మేయబలులు గడగి వ్యాఘమృగరాజములో 
తోయధులో మత్ర్త్రగజము 

లో యన బోరిరి పిరుతివకుండ జలమునన్‌. 


తనువెల్ల నెతు గారగ -.- 

వనచర వల్లభుడు దానవవిభుండున్‌ బూ 
చిన కింశుకమ్ము లనగన్‌ 

గనవచ్చుచు సల్పిరి కదనము వీరమునన్‌. 


ఆయెడ దానవ నాథుడు 
మాయ |బయోగింప బూన మర్శ-టపతి వై 
హాయస వీధి కెగసి తా 
వాయుగతిం జనియె రాఘవ విభుం జేరన్‌. 


ఇంతటి సాహసమున్‌ గా 

వింతువె నా కెజుగ రాక వీరుండవు డు 
ర్రాంతుండ వె యయ్యు దశా 

స్యాంతికమున కొక్క_రుండ వరుగం దగునే? 


రాజులకుం గూడని దీ 


యోజం దామె చనుట కపియూధేం[|ద। నయ 
[భాబితు డగు భటు నంపం 
గా జను నుమి।! యిట్టి దౌత్యకార్యము లైనన్‌. 


యుద్ధకాండము ౦] 


449. 


450. 


4951. 


4952. 


&98. 


ధరణిజయు దమ్ములున్‌ నే 

నరయగ దావక సహాయ మాధారముగా 
దరియింప జూతు మాప 

చ్చరనిధి సేయకు మికిట్టి సాహస మెప్టన్‌. 


అనుచున రాముడు మృదువుగ 
నిననందను మందలింప నిట్లనియె నతం 
డు నతుండై దుష్టుడు రా 


వణు జూడ నోప ముబికి వచ్చె (బభు! మదిన్‌. 


ఇరుగడ దరుణులు వింజా 

మరలన్‌ గొని వీవ గొల్వు మధ్యంబున నా 
దురితాత్ముడు సీ కాంతా 

హరుండు రాజిల్లు టోర్వ నైతిన్‌ రామా! 


నరులును [గోతులు సుర దు 
ర్నిరిక్యు డగు ద న్నెదిర్చ నేర్తురె యనుచున్‌ 
దురహంకృతి యగు దశకం 
థరునకు జవి చూపితి రఘుదాసు బలంబున్‌. 


రావణ వధముం జేయగ 

నీవ తగుదు వం చుడిగితి నే ననునాను 
(గీవుం గౌగిట గొని ముద 

మావహిలగ రాఘవేశు డభినందించెన్‌. 


92 


A954. 


A559. 


£56. 


Ld. 


458. 


క్రీరామక థాకందము 


అంగదుని రాయబారము 
గిరినుండి డిగ్గి రా|తిం 
చర పురమున్‌ ముట్టడింప సన్నాహంబుల్‌ 
బరికించి రాజనీతిన్‌ 
స్మరియించి యుపాయవిదుడు ము విభు డంతన్‌. 


యువరాజగు నంగదు బి 

లి వచింపుము రావణునకు జిత్త స్థైర్యం 
బవలంబించి యనుచు గొ 

న్నివాక ములు సెప్పి యనువ నింగి కెగయుదున్‌. 


క్షణమున రావణు జేరం 

జని పల్కె_ నతండు వాలినందనుడన్‌ రా 
మన్ఫపతి దూతగ వచ్చితి 

నను నంగదు డం్మడు విను నా పభు వాక్కూల్‌. 


అడవుల నుండంగ మమున్‌ 
గడుదూరముగ జన జేసి కై తవకలితా 
త్ముడవై హరించితివి నా 

పడతి ధరాత్మజ, యధర్మ వర్తన నిరతిన్‌, 


సుర కిన్నర గంధర్వుల 

బరమ తపస్వుల జగచ్చుభంకర కారె. 
కరతుల బతి వతల నెం 

దజినో బాధించి తీవు దర్పితమతివై. 


యుద్ధకాండము 93 


499. నీ కింక ధర్మితీరా 


460. 


461. 


462. 


468. 


జె 3కసుఖము లంతరించె నాయువు మూడెన్‌ 
లోకతాసకరుండ వు 
పోకార్చెద నిన్ను నిశిత పుంఖక్షతులన్‌, 


నినుగూల్చి భవత్కృత పా 

పనిష్యుతిం గూర్చి నిన్ను బరివూతుంగా 
నొనరించెద మ దదీనం 

బు నీదు జీవితము పం క్రిముఖ! తలపంగన్‌. 


తుదిసారి చూచుకొనుము భ 

వదీయ పుర వైభవంబు భావంబున కిం 

పు దలిర్చ సల్పుకొను మౌ 

ర్వ దై హిక|కియలు గూడ రావణ యిపుడే. 


భండన విద్యల బటి. మ 

గండ నటంచున్‌ నిలింప గంధర్యాళిన్‌ 

జెండితీ నంచున్‌ గర్వాం 

ధుండవు నీ బలము నా యెదుట జూప దగున్‌. 


నా పాదంబులు వట్టి మ 

హా పూజ్యలసచ్చర్మిత నవనీతనయన్‌ 

నా పొంతం జేర్పుము నీ 

పాపము లెల్బన్‌ క్షమించి (బ్రతుకగ నిత్తున్‌. 


94 


464. 


465. 


466. 


467. 


468. 


(శ్రీరామకథాకందము 


అటు కాదేనియు రావణ! 


యెట కగిన నైనను న్వధించెద నిను నా 


పటుశ స్త్రంబుల నని న్న 
యుటా! శరణం బనుటొ బుద్ది యోచింపు మికన్‌. 


అనినన్‌ బంధింపుడు వీ 

ని నంచు రావణుడు |కోధ నిర్భరమతి నా 
రష, నలువు రసురభటుల్‌ హు 

మ్మనుచున్‌ లంఘించి తాకి రయ్యంగదునిన్‌. 


తులువల నా నల్వుర జే 

తుల నిరికించుకొని యంగదు డకుంఠిత దో 
రలమున దివి కెగసి ధరా 

సలి గొట్టగ నెత్తు రుమిసి చచ్చిరి వారల్‌. 


యుద్ధారంభము 
అంగదుని రాయబార ము 
సంగత ఫలదాత కాక చన రాము డికన్‌ 
సంగరమె కార్య మని విం 
టింగొని కావించె జ్యాధ్వని నభం బ్యదువన్‌ 


సమరారంభము సేయం 

గ మహీవతి యాన తిచ్చె గదలుం డంచు 
(గముగ జమూపతి |పోత్సా 
హముసేయగ నురికె వానరాళి వడి వడిన్‌ 


యుద్దకాండ ము 95 


469. 


ఉ/0. 


AT1. 


A772. 


478. 


శిలలున్‌ భూరి మహీరుహ 
ములు గొని పదఘట్టనముల భూతల మృదువన్‌ 
గళగర్దాధ్యని య|భ 

నల విస్ఫోటం బొనర్చ్ప జనిరెల్ల కపుల్‌. 


తూరుపు దిశ నీలుండున్‌ 
వారుణదిశ కేగి వాయునందనుడు యమ 
ద్వారంబున నంగదుడున్‌ 
వారక గూల్చం గడగిరి | పాకారంబున్‌, 


అనుజన్ము గూడి యుత్తర 

మున నిల్చెన్‌ రాఘవుండు మొనకుం గా వై, 
దనుజాధిపుండు రావణు 

డని సేతకు నాన తిచ్చె SEs 


జయము జయము రామునకున్‌ 

జయము సుమితా సుతునకు నగచరపతికిన్‌ 
జయము జయమంచు నవిరత 

జయ ధ్యనులు సేయుచు గపిసంచయ మెల్లన్‌. 


(పాకార కుడ్యముల కెగ 

[బాకుచు గోపురముల గరపదమాతములన్‌ 
(మాకుల శిలలన్‌ గూల్చెడు 

నా కపులం జూచి రావణాసురు డంతన్‌, 


96 


474. 


4/5. 


4/6, 


478. 


478. 


శ్రీరా మకథాక ౦ద 


కోట బయటికిం బోయి వ 
నాటుల దాకగ ముదల యొనర్చ నిళాటుల్‌ 
మేటిమగలు జతురంగ బ 
లాటోపమ్మున జయవిజయ ధ్వను లెసగన్‌. 


భేరీ కాహళశ పటు శం 

ఖారవములు వీర యోధ గర్భలు గజఘీం 
కారములు దురంగమ హే 

షా రథచ|క ధ్యనులును జ్యాఘోషంబుల్‌. 


చెలగ బురి న్యెల్వడి ని 

సుల చాప పరశ్వ థాసి తోమర శూలా 
దుల జెండాడిరి కపిమూ 

కల వీకం దాకి దశముఖ జయార్జముగన్‌ . 


కులిశ |పతిమాన నఖ 

మ్ముల గుండెలు వచ్చి వాలముల జుట్టి ధరా 
సలి గొటియు గన్నుగుడ్డు వె 

® ఆ లు 

కలించి వదనముల గీరి కపు లుగముగన్‌, 


తలపడి పోరి నిశిచరా 

వళి గూల్చిరి చెలగి మ తవారణదంతం 

బులు పెరికి ముష్టి ఘాతం 

బుల వాజుల గూల్చిరి భగ్నము సలిపిరి మొనన్‌, 


యుద్ధకాండము 97 


479. 


480. 


481. 


482. 


488. 


ఆ రీతి దుములయుద్దము 
'ఘోరంబుగ సాగ ధరణి గూలి వై 
దారిత కర పద మస్తకు 
లై రాక్షసులున్‌ గపులు రణాంగణ మందున్‌:. 


పర నైన్యహంత యంగదు 

నురమ్మున గదా |ప్రహార మొనరించె మదో 
ద్దురుడై రావణ యచల 

స్థిరుడై యంగదుడు కూల్వె దితిజు రథంబున్‌. 


చెలరేగి (పజంఘుం డను 
పలలుడు సంపాతి నేసె బాణ[తయి నా 
వలముఖు డేచి | పజంఘున్‌ 


బొలియించె సుదిర్హ సాల భూజ కతులన్‌, 


బలశాలి పతయే క 

నలి రథశ క్తి వయిచె బవనతనయు వక్ష. 
స్థల మవియ బావనియు గర 
తలమ్మునం జజచె వాని ద్వదథ గతుడ్డై 


తనవై భయంక రాకా 

ర నాదముల తోడ వచ్చు [బతపను నీక్షిం 
చి నలుండు రయమ్మున జని 

కనుల్‌ పెజకివై చె శితనఖమ్ముల చేతన్‌, 


SKK.7 


రక 


484. 


485. 


406. 


487. 


488. 


శ్రీరా మకథాక ౦దమే 


కావరము వెంపున శితశ 
రావళి నడరించుచు వివృతాస్యుండ్లై రా 
గా విదళించె |బభఘసు ను 
(గీవు డడరి స ప్రప ర్త వృక్షము చేతన్‌, 


పకటపరా|కమమున న 
గ్ని కేతు సుపఘ్న రశ్మి కేతువులున్‌ నౌ 
యక తతి బరగించిరి య 

జకోప సహితముగ రామచందు పయి వెసన్‌. 


దరహాసభానితాస్యు డ 

డరించె రాముడు శరంబు లన్నాల్లు నిశా 
చర మస్తకంబులు దృటిన్‌ 

ధర (ది గవోష్ష రుధిర ధారల తోడన్‌, 


బలితపు విడికిటి పోటుల 

నలవోకగ గూల్చ మెందు డశ్యంబులతో 
నిల వజముషీ యను న 

ప్పలలుం డెదిరించి బాణవర్షము గురియన్‌, 


నీలా|భంబు పయి గిరణ 


జాలము బరగించు తవను చందం ప్రశ్రర న్‌ 
సిలు పయి నికుంభుడు శర 


జాలమ్ము బజపి నిలిచె హసన్ముఖు డగుచున్‌. 


యుద్ధకాండము రర 


489. నీలుం డయ్యది సెపం 


490. 


491. 


&92. 


498. 


జాలక వడి నేగి రథ్య సారథి యుతుగా 
గూలిచె నికుంభు శితకర 
వాలమ్మున భగ్న మయ్యె బదహతి రోథమున్‌. 


అశని|పభు డను వాని గు 

లిశదేహుండు ద్వివిదుం డలిగి దారణ భూ 
రి శిలా మర్దితుజేయం ౨౨. 
గ శితశరము లేసె వాడు గపీదేహమునన్‌. 


సాలం బొక్కటి చేతం 

దాలిచి ద్వివిదుండు రేగి దర్పోల్లాసుం 

డై లీలగ దాడింపన్‌ 

గీలాలము (గక్కి కూలె నేల ననురుడున్‌, =: 


కాంచన శిలీముఖంబుల 

జంచద్లతి బటిపీ తనువు జర్జరితము గా | [ 
వించెన్‌ విద్యున్మాలి యు న 
దంచద్వి[కము సుషేణు, నంత నతండున్‌.. 


పొలివోక నిల్చి దారుణ 

కిలా పహారమ్ముల గవిసె సుషేణు నుర 
స్థలి వైచెం గద బలలుడు 

వలముఖుడు న్మోదె దానవ తనువు దానన్‌,' 


100 


494. 


495. 


406, 


497, 


498. 


a 


శ్రీరామక థాక ౦దమే 


కీలాల ముమినీ విద్యు 

న్మాలి గతాయుష్కు-డయ్యె ధ్యాతిం బడి లాం 
గసూలాయుధుం డరిగె వీ 

రాలాపము లాడుచు నసురాళి గవియగన్‌. 


ఆగతి మోరం బగుచున్‌ 

సాగె రణంబు కపి రాక్షస బలంబులకున్‌ 

భూ గగన వ్యా ప్రములై 
(మోగె ద దుత్సాహ జన్య భో భో రవముల్‌, 


తలలు తెగి కూలినను బరు 

వులు మానని మొండెముల నపూర్వాభరణో 

జ్వల కర చర ణాద్యంగ ర్ట 

ఖతి 

కల వా హాస్ఫ గరుల వికట దృశ్యంబై. 
య క్‌ 


కనవచ్చు రణాంగణమున 

వినవచ్చె నభంబు ముట్ట వికృతాంగ కపి. 
కణదాచర కృత హాహా 

స్వనంబులు శివారుతములు సంకులములుగన్‌. 


ఆంత దివాకరు డపర ది 

రాం తర్షతు డయ్యె జగతి నాంధ్య మలమె దు 
ర్లాంత వినూత్న బలాత వ 

రంతప తేజులు నిళాచరవరుల్‌ కడకన్‌. 


యుద్ధకాండము 101 


499. 


500. 


5్‌01. 


రి02. 


508. 


దురమునకుం గడగి కసీ 
శ్వర మండలి గసి మసంగి జక్కడచిరి ప 
రృురముగ బోరిరి రాత్రిం 
చర మర్కట భేద మెటుగ జాల కవశులె. 


ఒరు నొరు హింసింపన్‌ సా 

గిరి రక్కసు డీవు నీవు కీశుడ వంచున్‌ 

హరి రాక్షస భటవర్యులు 

బరస్పరము రమ్ము రమ్ము పాజకు మనుచున్‌. 


యమకశ తు మహోదరులు శు 

క మహాకాయు లతిఖీమకర్ముడు వీరుం 

డు మహాపార్య్యుండును దు 

రమబా హుబలుండు వజదంమ్లిడు నాగన్‌. 


నుతి కెక్కిన దైత్యచమూ 

పతు లార్వురు కడగి బాణ వర్షంబు మహో 
ద్దతి గురియించిరి రామ 

క్షితి నాథుం గవిసి చిమ్మ చీకటి వేళన్‌, 


మెజుపులు మెజసిన రీతిన్‌ 

బర౦తపుడు రాఘవుండు బాణము .ల sr 
రురివె' బరగింపగ బా 

రిరి వారలు బాణ భయ పరీతాత్మకుర్లై. 


102 


ర్‌04, 


505, 


506. 


507. 


508. 


శ్రీరామకథాకందకీ 


పఅపె జ్వల ద్చాణపరం 

పర రాముడు రాక్షసాళివై ధారుణి (దె 

శిరి శిరములున్‌ గరమ్ములు 

జరణము లూరువులు దెగి యసంథ్యాకముగన్‌. 


శర దంబరంబు డంబున 

విరాజితం బయ్యె నప్పు వియదధ్వం బా 
సురవై రులవై రాముడు 

బరపిన జ్యలితా| గ హే మబాణౌఘమునన్‌. 


వనచరులం దుంపుచు రా . 
వణపు[తుం డిం|దజిత్తు _పబలుండై యే. 
చిన యోర్వలేక డాయం 

జని వాలినుతుండ [కధ సాహనములతోన్‌. 


హరులం జంపి సిడంబున్‌ 

ధరణీ బడంగొట్టి యత్యుద్మగుం డగుచున్‌ 
గరవాలంబున సారథి 

శిరంబు ఖండించి రథము శ్రీర్ల మొనర్చన్‌. 


రామలక్ముణులు నర్పశర విద్దులగుట 
చనె నంతరి తుడె రా 
ర అ 


వణి కదనాంగణము వీడి వైహాయసవీ 
థి నసీకిని యెల్ల నుతిం 


చె నగదు భుజాబలంబు న్థిరచిత్తమ్మున్‌. 


యుద్ధకాండము 


509. 


510. 


ల11. 


ర్‌12. 


రి18. 


103 


యువరాజు పరాజితు జే 
సె వియచ్చరవై రి నిందజిత్తు ననుచు రా 
ఘవున కెజింగించిరి హ 

ర్ల విస్ఫురిత నేతులు గపి నైన్యాధీశుల్‌. 


రాముడు వారల కిట్టనె 

నామోదం బయ్యె గాని యసురుడు బహుమా 
యామర్మవిదుడు ధూరుం 

డామెయి బోవడు (ప్రమత్తు లై యుండకుడీ | 


ఎటునుండి వచ్చి తాకునొ! 

కుటిలుం డాతండు గాచుకొని యుండుడు మీ. 
రట నెల్ల రంగదు భవ 

త్పటుశ క్రిం గా ర్యసిద్ధి దనరు జనుండీ! 


అనుచుండ వచ్చి పడెల 

క్ష్ముణు వై శ్రీ రాఘవు పయి సర్పశరంబుల్‌ 
గణనాతీతముగ నభ 

మ్మున నుండి క్షణమ్మున బద భుజ బంధములై.. 


ధరణి బడి రవశులై దా 
శరథులు హెచ్చె గపిరాజు సైన్యంబు న ళో 
కరవంబులు దుష్ట నికా 


చర. దూషణ మార జో శపథావకలున్‌, 


104 


ల14, 


519. 


516. 


517. 


518. 


శ్రీరా మకథాకందము 


ఎదుట బడి పోరు సల్పం 

గ దుష్కరము గాన దశముఖనుతుం డీ రీ 
తి దనుజమాయ |బయోగిం 

చి దశరథాత్మజుల నొంచె చీ చీ యనుచున్‌. 


కపీయోరు లందరు విషా 

దపరీతాత్ము లయి యవనతవదనులై ని 
ల్చి పురుషవరేణ్యులు బరం 

తపు లగు దాశరథుల సవిధంబున నుండన్‌. 


ఈ రీతి నిం|దజి తనె 

నా రూపము గాంచలేరు నా పలుకులనే 
మీ రాలింప గలరు కప 

లార! దురం బెట్టు సల్చు నగు నాతోడన్‌? 


మీ రెల్లరు గనుచుండగ 

సీ రాముని లక్ష్మణు బడనేసితి నింకన్‌ 

వారక నిల్వుడు మిమ్మున్‌ 

ధారుణి గూల్లు సమర మది తాన ముగియగన్‌. 


చచ్చిరి రాముడు దమ్ముడు 

జచ్చిరి స్ముగీవ పవనజ |పభృ్ళతి కపుల్‌ 
(వచ్చె రిపు నైన్య మెల్రయు 

నిచ్చ మెయి సుఖింపు మం చనెద జనకునితో, 


యుద్ద కాండము 


519. అనుచున్‌ సునిశిత బాణము 


520. 


లి21. 


ల22. 


5్‌2తి. 


ల నేసి నొప్పించె రామ లక్కు ణులన్‌ బా 
వని ముఖ కపివఏీరుల రా 


వణపు[తుం డుద్దతి మెయి జదరిహానమునన్‌. 


హతులె రీ దశరథమహీ 

పతి సుతులను నిందజిత్తు పలుకు ల్విని నం 
దితులె యొనర్చిరి దితిజు 

లశివేలముగ జయ జయ మహాధ్వానములనేీ. 


ఇనజుడు విషణ్ఞచి త్తం 

బున వందురు చుండ దైత్యముఖ్యుండు విఖి 
షణు డిట్టనె గనుమీ పా 

వనమూర్తుల గనబడ వశుభ నిమి త్తంబుల్‌. 


వదనాబ్దంబులు వాడవు 

చెదరవు చీర్నగవులు ముఖసీమల (పభ మా 
యదు కన్నుల బరిశీలిం 

ప దుష్ట లక్షణములె యివి మారాండ నుతా! 


వీరు సజీవు లగుట నిజ 
మారయ గల్పించె నిట్టు లారడి దుష్టుం 
గౌ రావణి నమ్మకు వా 
గీ రాజకుమారుల బొలియించు ఘనుండే. 


106 


ల్ర24. 


525. 


ల్‌26. 


ర్‌, 


ర5్‌2రి, 


శ్రీరామకశాక ందష 


మీ రిట ముహూర్త మోపీక ' 
గా రాముం ద దనుజన్ము గనుచుండుడు దు 


రార పరాాకమ ధుర్యులు 
వీరును దేరం గలారు స్పృవా లభ్యంబై. 


అనుచున్‌ ధై ర్యంబు గఅివె 

నినజునకు విభీషణుండు se రా 
ముని గొనియాడుచు నహి మో 

క్షణమునకుం గా నిరీక్ష సలిపిరి కపులున్‌. 


జయ గర్వాటోపమ్మున 

రయోద్ధతుం డిం|దజిత్తు రాక్షసపతి వి 
స్మయముం జెందగ బల్కైె వ 

ధియించితి నాము గూల్చితి ద దనుజన్మున్‌ . 


నర్పశర విద్దులుం గా 

నర్పణ సేసితి ధరి[తి కవ్వారల దో 
ర్ధర్పము మెజయగ జనక! య 
హర్చుతి తనయాదులు వెజగందుచు నిల్వన్‌. 


ఇచ్చ మెయి (బవ రింపుము 

చచ్చిన వారె పవనాత్మజ (ప్రముఖులు వై 
యచ్చర నర వానరులన్‌ | 
వచ్చెడు వాడెవడు నీకు బగవా డింకన్‌,' 


యుద్ధకాండము 107 


రర 0, ఆనినన్‌ హర్షించి దశవ 
దనుండు బురి జాట బంచి దర్పంబున నం 
దన విజయోత్సవమున్‌ భూ 
షణావళి బహూకరించి సంతుష్టి మెయిన్‌. 


580. అంతట బోక నిశాచర 
కాంత [దిజట బేరి పుష్పకమ్మున సీతా 
కాంతన్‌ గొని చూపు మనియు 
నెంతయు గసీ దాశరథుల మృతదేహములన్‌. 


నాగ పాశబద్ధ్దులైన రామలక్కణుల జూచి సీత విలపించుట 
ర్‌రీ1ే. అనుడున్‌ |దిజటయు నట్టులె 
యొనర్చె వై హాయసమున నుండి రణోర్విం 
గని సుప్త లట్ల శయనిం 
చిన యా రాఘవుల గాంచి సీత యడలుచున్‌. 


రీశ82 విలపించె నిట్టు హా రా 
మ! లక్షణా! హా! విధి కృప మాసెనె! యశనుల్‌ 
'దలవై బడుగతి దుర్వా 
ర్తలు విన నయ్యె గడు దుర్భరంబులు గాగన్‌. 


లికి. పారము గన రా నంతటి 
వారిధి బంధించి దాటి వచ్చియు నాథా! 
యీ రీతి బడితె లంకకు . | 
చేరువ గోష్పాద మంత చిన్న మడుగునన్‌.. 


ర్‌రీర్‌. 


585. 


ర్‌రీ 7. 


5్‌రిరి. 


శ్రీరామ కృథాక ౦దము 


, వరుణైం[దాగ్నేయములన్‌ 


మటి (బహ్మశిరంబు నాగ మహితాస్త్రము లొం 
దిరి రామ లక్ష్మణు లవియు 
కొజగా కున్నయవె రిపుడు కోల్లల నేయన్‌! 


సతివై క్షితినాథుండగు 
పతికిన్‌ బట్టాభిే ఇక థాగ్యంబును సం 


తతియున్‌ క వటంచున్‌ 
శ్షితిసురు లన్న విక నెట్టు నిక్కంబు లగున్‌. 


చరణముల బద్మ రేఖలు 

తర్షణుల కత్యంత భాగ్యదంబు స; నటం 
దురు సాముదికు లయ్యవి 

పరిస్ఫుటంబులు మదీయ పాదము లందున్‌. 


సమముళలు సూక్ష్ముములున్‌ గే 
శములు, [భువులు నా కరయ నసంగతములు నీ 
లములున్‌, జంఘలును సువృ 
తములున్‌ రోమరపాతములు దనరు న్నాకున్‌, 


అవిరళములు రదములు శం 

ఖ విలోచన పాద గుల్బ కర యుగ్మము లూ 
రువులు గరము బటువులు |వే 
శివియున్‌. స్నీగ్గంబులు ననువృ త్ర నఖములున్‌, 


యుద్ద కాళడము 109 


రెరీ9. 


540. 


541. 


ల&2. 


రెడీ. 


తలపంగ మగ్న చూచుక 
ములు బీనమ్ములు నవిరళములు నాదు కుచం 
బులు మాంసలములు వక్ష 


మ్ములు పార్మ్వమ్ములు ముఖాబ్దము కుచిస్మి తమున్‌, 


ఇల దాకుం బద పాదాం 

గుళులు, సమ్మగములుగ నెసగుం జుమి యవల 
ఖ లరయగా నచ్చి(ద సు 

లలిత కర చరణతలంబుల ననూనమ్ముల్‌, 


మణిసన్నిభ మగు నస్మ 
త్రనువర్ణంబు, మృదువులగు దనురుహములు నా 


ఛీ నతం బగు నివి శుభల 


క్షణముల్‌ గాగ వచియింతు కన్యల కరయన్‌, 


ఈదృకశ సుభ లక్షణ తతి 
చే దనరారుట జలనిధి సీమిత సామా 


-జ్యాధీశ్యర రాజీ యో 


గాదు లొదవు నా కనిరి ధరామర వర్యుల్‌. 


విధవాయోగము లే దని 

రి ధవుండు బహు సవన (పవృత్తుం డై యే 
లు ధర్నితి జిరం బసిరి వి 

తధీకృతము లొక్కొ_ యవ్వి దైవ వశమునన్‌. 


110 


ర్‌4ఢీ, 


ర5్‌4ర్‌, 


546. 


547. 


548. 


శ్రీరామకథాకందష 


ఎదుట బడి పోరె నేని జ 

గదేకధానుష్క్లు రాము గవిని జయింపం 

గ దరం బెవ్వరి కగు మా. 

య దాల్చి పడవైచె గాక యసురుడు వారిన్‌. 


(పాణమ్ములలో [బాణము 

గా నీ మహితాత్ము రాము గన్నది కౌస 
ల్యానారీమణి యెట్టి వి 

ధానంబున ననునయింప దరమగు నావెన్‌. 


ఇక రెండు మూడు దినముల 5 
వికృతానను రావణు నరిభీకరముగ గూ" 

ల్చి కలత దీరువు నా కని. 
యొకింత ధృతి బూని యుంటి నుసురులు నాథా! 


ఇక నెట్టు పాయ నేర్తు ద 

శకంఠు జెర, క. మొండె శరణం బగు గా 
ని కలదె వేర తెరు వనుచు 

సకరుణముగ నేడ్వ, ననె |దిజట భూమిజకున్‌. 


(త్రిజట సీతనూరార్పుట 
ఆవనిజ! వగ గూరిన దా 
న వగుట జక్క_గ గనుంగొనం జాలవు రా 
ఘవుల ముఖభంగిమల దో 


ప వెట్టి యవలక్షణములు బరిశీలింపన్‌. 


యుద్ధకాండము 111 


ర్‌49. 


550. 


551. 


552. 


558. 


హాయిగ నిదురించెడు వా 

రో యనగా గానబడుదు రో యంగన! యా 
మాయల మారి శరంబుల 

"కీ యనువుల్‌ గోల్పడు బలహీనులె వీరున్‌? . 


కపి-నెన్యంబులలో దుః 

ఖ పరీతులు గానబడరు కదన సముత్సా 

హ .పరవళులె గాని వనిక। 
నృప డీల్లిన నిట్టు లుందురె చమూనాథుల్‌? 


ఈ వగ నిర్హేతుక మగు - 
బావనమూర్తులు జగచ్చుభంకరు తీ లే 

జోవై భవు లోడుదురే .. 
రావణి యను నొక్క యల్ప రాక్షను చేతన్‌. 


పదిల మొొనర్చు క్రొ మ్మిక 
హృదయమ్మును, నీ విభుండు రిపు విజ యోత్సా 
హదృ గభిరాముడు. గూర్చున్‌ 

ముదంబు నీ కనతికాలమున నూరడుమా! 


ఆనుచు |దిజట యుపదేశిం 
చి నివ ర్రించి కొని చనియె సీత విమాన 
మ్మున న య్యశోకవని సాం 


త్వన వచనము లాడి తేర్చె భాస్వన్ము ఖి గాన్‌. 


5్‌ర్‌4. 


5్‌5్‌5్‌. 


లర్‌. 


రర? 


ల్‌లిర. 


శ్రీరామకోథాకోంగ! 


రామలత్మణులు బంధము క్రులగుళటు 


వానర యూధపతుల్‌ పవ 
మానతనయ పనస నీల మైంద ద్వివిదుల్‌ ' 
భానుసు తుడు గ ర్తవ్య వి 

న స మాలో చనమున దర్కిం చు నెడన్‌. 


వానర భిష గ్వరుండు సు 

షేణుం డిట్టనె రవిసుతు చెంత కరిగి, యీ 
మానవ నాథుల దేర్పం 

గా నను వైన వెరవొండు కలదు వినుండి! 


మును దేవాసుర యుద్ద 
మ్మున దేవగురుం డవితథముగ బూని చికి. 
త్స నొనర్చ (బతికిరి నిలిం 

పనాథ భటవితతు లెల్ల మం తౌషధులన్‌, 


వరమహిమము లోషధులన్‌ 

దిరముగ త్షీరాబ్టి ధారుణి ధర్మపస్టాం 

తర వితతి బాదుకొల్పి ర 

మరులు జగచ్చోభన కర మానను లగుచున్‌. 


రవిసుత! సంజీవకరణి 

యు విశల్యకరణియు నాగ నున్నవి తద్ది 
వ్య వనౌషధి చయమున న 

య్యవి తప్పింప్పము చికిత్స కవిఅంబము గన్‌. 


యుద్ధ కాండ ము 


గ్ర[$0, అనుచుండ వచ్చె నప్పుడు 


9560. 


561. 


562. వి 


568. 


వినతాసుతుడు గరుడండు విస్వీథి గరు 
జనిత (వభంజ నోద్దూ 


శ ల హు ఇ తరు సంచయుడె . 


గరుడుని దర్శన మైనం 
త రాఘవ తనూ నిబండిత మహా దర్వి న 
కర జాలము విచ్చి నహ య 


స్క_ర్మపభావళి దమ్మిస జాలము బోలెన్‌., రశ 


పాప శర బంధ ము క్రిన్‌ Be ఉటొల 
(బాపిత చైతన్యు అగుచు రఘువీరుల్మ్యుత్తా ఆడ 
హోపళమనంబు దేజో దస్త్‌ రేయిలో 

ద్రీపనముం గనిరి వైనతేయుని స్పర్హున్‌ ల న 


ప్‌ో 
వ! + 


వినతాసుతునకు రాముడు జ్వాల దుడాడణా 
వినతుం డై యిట్లు లడిగె విపదంబుధి. గ్లూ 
గ ee 
ట్రనుకంపం బూని మోద మయ్యె" వత 


rg 
wl rat శ ar జంగ జ్‌ 1 
ష్‌ 


అరయ సుపర్జుండవు' క. ఎగ గ్ర అక్పియవపపచ 
వ్య రత్న |న గంధ కాంచ నాంబ్లర. .భ్ఫూషా 
ధరుడ వు తేజోవంతుడ న్‌ 

వెరుంగ బలు[్రమ్మహాత్య గ్‌ వ స 


ణా 
ల 
స! 


Se res 


SKK-_8 Ee Da 


CH WUC We థ్‌ 


శ! a స్ట! గళ 
Br. il 
అ Wl hoe 0 


113 


cdc 
o 
{mn 


ర్న 
ఛల్‌ 
Ge: 


య 
చ్‌ 
లు 


114 


రఠీశీ. 


ర్‌65, 


566. 


567. 


568. 


(శ్రీరామక థాక ౦ర్వ| 


నిను జూడగ దూ జనకున్‌ 

గని నట్టగు మానసమ్మున కనిన గరుడుం 
డనె దశరథనందన! నీ 

కనురూప సఖుండ ద్వ ద్దితాచారుండన్‌ . 


గరుడుడ వినతా తనయుడ 

నరివర్గంబున్‌ వధించి యవనితనయన్‌ 

జెజి విడిపించి య యోధ్యా 

పురి రాజ్య సుఖంబు లందుము యశం బెసగన్‌. 


అనుచు ననుజ్ఞం గైకొని 

వినతా సుతు ar నభ వీథి జయజయ 
ధ్యనులున్‌ భేరీ తూర్య 

స్యనములు గర్జ్హలును జెలగె వానర తతులన్‌. 


రావణుడు ధూ[మాక్షుని యుద్ధమున కంపుట 
ఉరుము లురిమి నట్టులు సా 
గరములు మోషించి నట్లు కషిచము వుగ 
స్వరముల (మోయుచు రాతిం 
చరముఖ్యుల గూల్చ గడగి సత్వాధిక మె. 


వానర సై న్యోద్దుర nN 

ర్డా నాదములు న్నిశాచర చమూ కృత హా 
హా నాదములున్‌ బెల్లె 

దానవ నాథ శ్రవణ & విదారకములు గాన్‌. 


యుద్ధకాండము 1156. 


569. 


510. 


d7l. 


రిల, 


978. 


మనసు చెదరిన దశగీ 
వునకున్‌ వేగు లరుదెంచి భుజగ శర విమో 
చన మందిరి రాముడు ల 

క్ష్మణుం డని వచింప (దాణ సంకట ఫీతిన్‌. 


వరదత్త మోర దర్వీ 

కర శరముల్‌ నిష్పలములు గా బోయె నటం 
చురగమ్ము భంగి రోజుచు 

బరమ కోధమ్మున దశవదనుం డంతన్‌. 


బలవ |దాక్షస సేనా 
కలితుగ ధూ[మాము నంప గాకుత్‌స్టులతో 
దలపడ గర్వోన్మ త్ర 
పలాపముల నేగె వాడు బహ్వాయుధుడై . 


వరుణ దిశా ద్వారమునన్‌ 

బరతెంచు సురారి వీరవాహిని గని వా 
నరు లుగత వై బడి సం 

హరించిరి శిలా ధరారు హామాతములన్‌. 


దివి కెగసి వెకి దూకి న 
ఖవితతి వదనముల గీటి ఖర దంష్ట్రాల ను 


ధ్రవిడిన్‌ గండలు పీకి ప 
గవై చి పిడికిట బొడిచి యడంచి రసురులన్‌. 


116 


ర్‌/4. 


575. 


5/6. 


5్‌//, 


5706. 


శ్రీరామకఖాకందము: 


కరవాల కూల తోమర 

పరశ్యథ ముసల గ దాసి బాణానన ము 

దర పట్టిస చ|కాదుల 

హరి సైన్యము గూల్చి రసురు లగణిత సంఖ్యన్‌. 


కపులు విజృంభించుచు పా. 

దప భూరి శిలా |పతతుల దాడించి యనే 
కపకుంభ రథ ధ్యజ ర 

థ్యపాద సూత రథికాంగ దళన మొనర్చన్‌. 


కలగి కదన స్థలి న్ని 

ల్య లేక వె న్నిచ్చి భీతి పాజ దొడంగన్‌ 
నిలు నిలు డంచున్‌ దణిమి క 

పులు చెండాడిరి దివిజరిపు భట (పతతిన్‌. 


మొన వెన్సాబుట గన్నం 

తనె ధ్యూమాక్షుండు [కోధ తామాక్షుండై 
గుణ ఘోషం బొనరించుచు 

ననల శర (వాత మేసి యడరె గపులవై. 


అక్షయ శర వర్షమున ర 

ణశ్నీతి కం ఠోద రాస్య నాసా పద బా 
హ్యక్షి కటి పుచ్చ జం మా 

వక్షోంగ కత హత బహు వానర మయ్యెన్‌, 


యుద్ధకాండము 117 


579. దవ దహనుండు చెలగి శు 


శ్‌. 


న81. 


నర, 


588. 


ష్క_ వనం బేర్చు కయ రాక్షస శర ds 
బు వనాట తతి దహింపం 
గ వివశ మై నాశ మయ్యె గపిచము వచ్చోన్‌, 


అంత ననిలాత్మజుం డ 

త్యంత కోధానల (పత షా పాంగుం డై 

పొంతం గల సాలంబున్‌ 

సాంతంబుగ బెణీకి విసరె నసురు శిరమునన్‌, 


తునియ లొనరించె దాని గ 
గనమ్ము నంద దనుజుండు గజకు శరములన్‌ 
ఘనవేగమ్మున, శిలవై 


. చిన నట్ట యొనర్చె వాడు చిర్నగ వొలయన్‌, 
లు “ 


తరువును శిలన్‌ | బభగ్న మొ 

నరించి ధూ మాక్షు డనిల నందను వెవై 

చె రయంబున గద నయ్యది 

యురమ్ము దాకినను' నోర్చి యుద్దతి మెజయన్‌. 


గిరిశ్ళంగం బొకటి పెక .. 

ల్ని రయమ్మున వై చె దనుజు శిర మవియంగా 
గరువలి సుతుండు చయ్యన 

నరదము ను గయ్యె సాశ్యమే సూతునితో. 


1168 


584. 


రిరీరి. 


986. 


587. 


శ్రీరా మక థాక ౦దము 
త త్తరమున ధ్యూమాక్తుం 

డ తరి లంఘించె భూమి కనిలాత్మజుడున్‌ 

మొత శిరంబున దా ను 

ద్య త్తీవ గమను డగుచు దత శిలా ళకలిన్‌. 


పలలాశి శిరము పలు (వ 

క్క-లై |సవించె రుధిరంబు కాల్వలు గాగన్‌ 
జెలగెన్‌ హాహా కారం 

బు లసుర సెన్యంబుల వలముఖ గర్జలతో. 


రొవణుడు వజదంష్ట్రు ఐంప్పుట 
అనిలజు చే ధూ మాక్షుడు 
రణమున నీల్లుట నెజీంగి రావణుడు మనం 
బున జింత నొందియు రణ 
మ్మున కనివెన్‌ వజదంమ్ర మూర్జుం డగుచున్‌. 


దశవదన పెరితు డై. 

డశరథనందన వధా కృతాత్ము౦ డై చే 
రెశమన ది గ్వారం ఐం 

త శతాంగము నెక్కి వ|జదంమ్ల్ర డుర వడిన్‌. 


శ ఆతులోద్యతాయుధధరులు 


దితిజభటుల్‌ వెంబడి జని దీవ్య లేజో 
ధృతిశాలి యంగదు బలం 
బుతో గవియ ఘోర మయ్యె బో రిర్వురకున్‌. 


ందకాండము 
ఎ 


9. 


H9 


అంగదుడు వ్యజదంహ్షండు 

బొంగారు రణ్మకియాసముల్దాసమునన్‌ 
సంగర మొనర్చి రన్యో 

న్యాంగక్షతులన సలుపుచు నత్యు గముగన్‌. 


* దారుణ శిలీముఖము ల 


వ్వారిగ నేసి యనురుండు వాలితనయు వ 
(జోరస్థలి నొప్పింపన్‌ 
దీరత భగ్నం బొనర్చె దే రంగదుడున్‌. 


విరథుండు వ్యజదంహ్షండు 

ధర్మితికిం డిగ్గి వాలితనయున్‌ గదే 
శిరమున మోదియు దలపడె 

నురవడి లంఘించి మల్ల్ణయుద్ధమ్మునకున్‌. 


ఇరువురు యుద్ధ విశారదు 

లిరువురు బలవంతులున్‌ జిగీషువులు బర 
స్పర హన నాకాంక్షల బో 

రిరి పెద్దయు తడ వస్ఫ కరీ తాంగములన్‌. 


. దనుజుండు క్షీణ బలు డగు 


ట నెతిగి వాలిసుతు డుత్క_టమ్ముగ వాల 
మున జుట్టి మోదె బెనుశిల 
దనుజాంగము దునియ లై చెదరె న బ్రైసలన్‌. 


120 


ర్‌ లీ, 


595. 


596. 


597. 


598. 


శ్రీఠామకథాక దక 


శకలీకృత దేహుండె 

వికృతమ్ముగ జచ్చిన రిపవీరు గని కపి 
(పకరము గర్జింప గకా 

వికలై పాజ్రిరీ దనుజులు భీతి గదురగన్‌. 


రావణుడు యుద్ధమున కకంపను బంపుటి 
ఆలమున వ్యజదంష్షుడు 
గూలుట రావణు డెతీింగి కోధ వశుండై. 


శైలస్థిరుం డకంపను 
దోలెన్‌ బహు'సైన్యయు క్రి దుర క 


దాశఠరథులన్‌ జయింపుము 


గీశ చమూ పతుల నెల్ల గీడ్చా టొందం 
వేసి జయంబున్‌ గాని నా 
యాశలు సఫలంబు సేయు మని బోధింపన్‌. 


విపులం బగు తేరున గ 

శ్య పాత్మజ (పభ నకంప నానురు డేగెన్‌ 
గపినెన్యము వై నురవడి 

కృపాణ చా పాది రణ వదిక రాన్వితుడై. 


రణ సన్నద్ధత బికితా 

శను లేతెంచగ, గపులును శౌర్యో|దేక 
మ్మున మార్కొానిరి తత శిలా 

వనిరుహ ధరులై మహారవ సముద్భటులై.. 


యుద్ధకాండము 


599. 


600. 


601. 


6083. 


121 


కర చరణంబులు శిరము లు 
దరంబులున్‌ వక్షములు విదారితములు గా 
దరుచర రాక్షస భట యూ 

ధ రోదన ధ్వనుల ది గ్వితతి |మోసె గడున్‌. 


హరివిల్లు బోని చాపము 

గరమున బూని యసురుం డకంపను డంతన్‌ 
శర వర్షము గురియ గపుల్‌ 

బరువెత్తిరి తాళలేక పావని కడకున్‌. 


ఓడకు డోడకు డంచున్‌ 

గాడుపు కొమరు డభయ మొసగ న్నిల్చి కపుల్‌ 
దాడించిరి రక్కసులన్‌ 

బోడిమి ధరణీరు హాశ్మ పుంజంబులకే, 


. అనిలజుడుం జెలరేగి య 


శని సమ ముష్టుల బొడిచియు జరణంబఖులతో 

డ నురములు బగుల దన్నియు 

బెనుజెట్లం గొట్రియు గెడ వెం బెక్కం(డన్‌. 
రా ల 


or 


శర తరు నిర్చిన్నాంగులు 
దరుచరులున్‌ రాక్షసులు వ్యధాకులు లగుచున్‌ 
ఐరు విడ సాగంగ. నెగయు 

ధరాపరాగమున గమ్మె దమ మెల్లెడలన్‌. 


122 


604. 


605. 


606. 


607. 


608. 


శ్రీరామకథాకందము 


కను గాన బడని యాంధ్యం 

బున రాక్షస సేనలున్‌ గపులు మోహితులై 
యనికిం గడంగిరి జన ని 

ధనంబె ధ్యేయముగ స్వ పర తర్క రహితులె. 


మతగాాత నెనిక చయో 
ద త్మాస ధారల రజో వితాన మడంగన్‌ 
దితిజులు గపులున్‌ దలపడి 
రతిధీషణముగ జయచ్చ లారడి వెట్టన్‌. 


అంతట నకంపనుడు దు 

రాంత పరాక్రమ మెసంగ నడరించె హనూ 
మంతుని వె శరజాలము 

సంతత వర్షాంబు ధార చందం బొప్పన్‌. 


ఉరువేగంబున ననిలజు 

డరి మూర్దము మోదె బుష్పి తానోకహ సుం 
దర దరణీధర శృంగము 

గరమ్మునం బూని |క్రోర కంపిత తనుడై., 


భిన్నకిరస్కుం డై డె పడె 
న న్నిర్ణరవైరి ధా|తి, హనుమయు గర్జెం 
చె న్నథి లాళా గహ్వర 
భి న్నాదంబున దనుజులు బిట్టార్వంగన్‌. 


609. 


610. 


611. 


612. 


618. 


రిపు ఏర కంపన (పథి 

త పరాకమ శాలి కూలె దానవ యూధా 
ధిపవరు డకంపనుం డని 

(పపీడిత స్వాంతు డైన రావణు డంతన్‌. 


రావణుడు [పహనుని బంపుట 
దనుజ [ప్రధాన నెన్యా 
ధినాథు రావించి పల్కె_ దివిజుల నోడిం 


చిన వాడవు నీ కెదుటన్‌ 
రణమున గా లూన దుర్భరం బెవ్యరికిన్‌, 


నరులున్‌ గపు లల్పులు దా 
శరథి ననుం గెల్చు చడ సమరంబున గూ 
లురు నిన్ను బోలిన రణో 
ద్దుర పచండ పతాప దోహలు లంచున్‌. 


మది నమ్మి యుంటి గానీ 

విదళించుచు నుండిరి మనవీరుల నా [కో 
తిదళపతులు ధూ| మాజా 

ది దనుజ నాయకు లరిగిరి దివికి |బహసా! 


ఇక మనకున్‌ యుద్ద మొన 
ర్పక తప్పెడి దేమి? యింటి వాకిటికిం గొం 
కక వచ్చిన రిపుడు వధిం 
పకుండునె! రణంబు నేను మానిన నైనన్‌, 


124 


614. 


B15 


616. 


617, 


618. 


శ్రీరా మకథాకంద! 
రణమున జయంబొ యపజయ 

మొ నిర్ణయించుట యసాధ్య మొకవేశ జయిం 
చిననున్‌ జయింప వచ్చు, రి 

పు నెదుర్కొను బె తగు ధర్మముగ నెంతు మదిన్‌, 


ఐనను శూరుండవు వి 

జ్ఞాన్‌ వి నృపనీతి శాస్త్ర చతురుడవు (బహ 
సా! నాకు హితుండవు భయ 

హీనుడ వై తెల్పు మిప్పు డెయది తగునో. 


అనినన్‌ |బహస్తు డిట్రనె 
దనుజేశ్వర | మున్నె నిశ్చితం బయ్యెను రా 
మునకున్‌ ధరణీజ నొసం 
గనిచో ననివార్యము రణకార్యం బనుచున్‌. 


సచివులు నైన్యాదిశ్వర 

నిచయంబు రణ (ప్రయత్న సకాల 
రి, చిరయశోలబ్రికి, నిపు 

డుచితా నుచిత వశంన యోగ్యం బగునే? 


నిరతంబు జూతువు సమా 
ద రబుద్ధి నమాత్య వర్గ దండపతుల న 
న్నరిగెద దార సుతాదుల 


బరిత్యజించి యని చేయ భవ దర్గంబై.. 


యుద్ధకాండము 125 


619. కను మే విధమున |సుక్కిం 
తునొయ న్నర వానరా దురమున నంచున్‌ 
జనె బహ్వాటోపమ్మున 
ననేక రథ గజ తురగ భ టాన్వీతుండై. 


020. ఆని సేయ జనె అహస్తుశు 
దనుజ భట జయ జయ సంతత ధ్వనులు ని 
ప్రనిచయ మహ దాశీర్యా 
దన భేరీ కాహళ నినదంబులు నెసగన్‌. 


(21. అంత _(బహసు సచివులు న 
రాంతక కుంఖభహనులున్‌ మహానాదుడు దీ 
మంతుడు సమున్నతుండున్‌ 
దంతుల వె జనిరి తోడు దర్పం బొప్పన్‌. 


622. సమధిక సమ రోత్సాహము 
న మర్కట చమూ వినాశనము సేయగ న 
య్యమరారులు గడగ నెది 
ర్చి మైందుడు నలుండు నిల్వరించిరి వెలుచన్‌.. 


628. అసుర పయు క్ర నానా 
నిశితా స్ర్రపరంవర ధరణిం గూలిరి ము 
క్ష శిరస్సులు నిర్భిన్నాం 
గ సంధులై వెక్కు. బుక కపి నెన్య భటుల్‌, 


126 


624. 


625. 


626. 


627. 


628, 


శీలా మక థభాక ౦ద“ 


తరువుల గొట్టియు గొండ 9 
ఖరముల వై చియును ఖర నఖ పతతులచే 
నురముల జీల్సియు భిదురో 
గ రద |పవిదారి తాంగులం జేయుచునున్‌. 


పిడికిటి పోటుల బొడిచియు 
బుడమి బడ నై్వ్వైచి పాదముల |దొకి-యు జే 
నడిచియు రాకాసుల ను 
క్కడంచిరి కపు లని వారి తౌద్దత్యమునన్‌. 


శిర మవియ రువ్వె ద్వివిదుడు 
నరాంతకున్నాక్క- భూరి నగ శృంగమునన్‌ 
గరిమన్‌ గూల్చె సమున్నతు 
ధరణీస్టలి దుర్ముఖుండు దరు తాడితుగాన్‌. 


వృద్ధుండు జాంబవంతుడు 
(కుద్దుండగుచున్‌ బెనుశిల గొట్టి యెడందన్‌ 
యుద్దోన్మాదు మహా నా 


దోద్రతు జక్క-డ చె దుర్మదు మహానాదున్‌. 
అ / 


ఘా రాహవ ధూర్యహు డా 

తారుండు విశాల సాల ధరణీరుహ భి . 
న్నోరస్కు జేసి కూల్చెన్‌ 

ధారుణి గుంభహను దైత్య దర్ప నిధానున్‌. 


యుద్దకొండ ము 


127 


629. ఆ రీతి నల్వురుం గపి 


630. 


681. 


632. 


639. 


వీరుల చేత న్మడియుట వీక్షించి సుప 
ర్వారి పదతాడిత మహా 
(కూర భుజంగం బనంగ రో షోద్దురుడై. 


మోరమ్ముగ గర్జించుచు 

ధారుణి తల మ్మదువగన్‌ రథంబు బజపుచున్‌ 
జ్యూ రావము వైరి హృదయ 

దారణ మొనరింప నడరి తతవేగమునన్‌, 


ఆశీవిషోపమ (పద 

రాసారము గురియ వానరావళి యునురుల్‌ 
బాసె న్వేలకు వెలుగ 

దాసంబున బానిరి రణరంగంబన్యుల్‌ 


సీలుం డడ్డం బై కపి 
జాలము మజలించి తాకె సాహస మొప్పన్‌ 
మూ లోన్మూలిత గగన స 

మాలింగిత సాల హస్తు డగుచు [బహ హసున్‌ 


అజాత 


ధను వా కర్ణాంతముగా 

నొనర్చి జ్వలితాగ్ని సన్న భోగ శరంబుల్‌ 
దనుజుండు వైవ నీలుని 

తనువున్‌ దూసి పడె నవ్వి ధరణీస్థలివై. 


128 


684. 


685. 


636. 


637. 


638. 


శరదంబు ధార నోర్చుచు 
స్థిరత న్నిల్చు వృషభంబు చెన్న 
చర వర్ష మోర్చి నీలుడు 
తరు ప్రహారమున గూల్చె దనుజ 


తురగముల గూల్చి సీలుం 
డురవడి లంఘించి భగ్న మొనరి' 
చరు కార్ముకంబు కాంచన 
పరిష్కృుతం౦బు సుర సంఘ బాధా 


విరథుండు భగ్న చాపుం 

డు రయోద్దతు డై (ప్రహస్తుడు నో, 
ఖర ముసలంబున జెక్కు. చె 
దరక వడిం గలియబడె నతండు 


ఒరు నొరు జక్కు.చు గీణుచు 

ఖర దంష్టల చేత మేని కండ లన 
రృర ములు చెలంగ వీకుచు 
నజిముజి బోరిరి దురాగ హా వేశమా 


నీలోద్య ద్దాతంబుల 

దాళం జాల కసురుండు ధైర్యము వ 
దూలి ముసలంబు గొని లాం 
గూలాయుధు నురము గాడి కూల్చుం 


యుద్ద కాండము 1 29 


689. ఆ యెడ జూచి కపిచమూ 
నాయకు డనిల గమనంబున శిలం గొని నా 
గాయుత బలుడై వై వన్‌ 
వేయి. తునక లయ దనుజవీరు శిరంబున్‌. 
640. ఆ రీతి (బహస్తుడు వడ 
గా రాక్షస నెన్య వితతి (గందై హాహా 
కారము లుప్పతిలె జయ జ 
యారావము తెగ సె మింటి కగచర సేనన్‌. 


రావణుడు యుద్ధంబున కరుగుట 
641. తన నెన్యాధ్యక్షుడు దా 
రు ణాశ్మఘాతమున గూల (గోతుల చేతన్‌ 
రణమున నక్కట యనుచు భ 
య నిపీడితు డై దశవద నాసురు డంతన్‌, 


642. బిరుదు గల యూధపతు లం 
దరు జచ్చిరి కపులచే రణంబున బర దు 
ర్భర వికము లన్నర వా 
నరులన్‌ దొడరంగ నే జన న్యలె నింకన్‌. 


648. అనుచుం దలంచి కదనాం 
గణంబు సేరం జనె దశకంఠుడు భాస్వం 
త నిభ (పభాస్పద స్యం 
దనాధిరూఢుండు భూరి ధన్య ధరుడు నై, 
SKK-_9 


180 


644. 


645. 


646. 


647. 


648. 


శ్రీరా మకథాకందవ 


అతికాయ మహాకాయ (ప 
భృతులు సుతులు దోడు రా ననే కోద్దుర దం 
తి తురంగ స్యందన భట 
యుతుడై యరిగ సురవైరి యుద్ధ మొనర్చన్‌, 


ఆ రీతి నేగుదెంచెడు 

నా రాక్షసనాథు జూచి యాళ్చర్యమునన్‌ 
శ్రీరాము డనె విభీషణ! 

సారభుజుం డెవ్య డితడు చనుదెంచు నిటుల్‌. 


భూత గణంబుల తోడన్‌ 

శీతా|ది న్వీడి వచ్చు నిటలాతుం డా 
భూతాధిపుండు రుదుడొ! 

యీతని తేజంబు బర్వు నెల్టం దిశలన్‌. 


అనిన విభీషణు డిట్టనె, 
నినవంళశవయోధిచం[ద! యీతడె సుమి రా 
వణుడు సితచ్చ్యత విభా 

సి నిర్భర గణంబు గొల్చి చెలగెడు వాడున్‌,. 


ఆ వెంటన్‌ గల యోధులు 
రావణపుతు లతిరథులు రణభీషణులున్‌ 
(గొవాకారు లుద్యగ భు 

జావష్టంభులు నజేయ శ క్రి కలితులున్‌. 


యర్ధకాండము 131 


649. 


650. 


651. 


692. 


698. 


అన రాఘవు డనెనీదు 
ర్వినీతు డెదురుపడె నాకు విడుతునె యస్మ 
ద్దనశర జాల జ్వల నేం 
వ్‌ సేయక విభీషణ! యిపుడు వీనిన్‌. 


సీత నపహరించిన దు 
ర్దాతుడు పీ డిక తొలంగి చను మచ్చేతో 
జాత మహాకోధమునే 
డీతని వధ తోడ జగము లే పారంగన్‌. 


అనుచున్‌ ధను శ్శర ములున్‌ 
దనుతముం బూని నిల్చి దాశరథి మహా 
రణసన్నద్ద్లుం డై ల 
ఏ *%ా 
క్ష్మణు తోడ నికాచ రాగమనముం గనుచున్‌. 


అట దశకంఠుండు సము 
దృట సం|గామ (కియా కృతాత్ముం డె చెం 
గట వచ్చు వీర యోధుల 

కిటు లనె బురరక్షణంబు హితకార్య మగున్‌. 


చను డటు మీ రందరు ప 

ట్టణమున్‌ గాపాడుకొనగ టక్కరి కోతుల్‌ 
సనుదెంచి యెట్లు పురా 

శన మొనరిం(తా! యిట కేన చాలు దరులకున్‌. 


132 


654. 


ర5్‌5. 


656. 


657. 


656. 


శ్రీరా మక థాకంద! 


అని వా రందణి నంపి క 

దనం బొనర్చుంగ నేగె దాశరథుల తో 
దను జాధీశ్యరు డొక్ళ్క-డు 

ధను ర్మహానాద మవిరతంబుగ బర్వన్‌. 


ధరణీతల మ।దువగ |బ 
సుర (దయోద్దతి శతాంగము నృజపుచు వి 
సుర దుగ శర శరాసన 
ధరుడై వచ్చు దశముఖు నదల్చి రవిజుడున్‌ 


కుసుమిత వివి ధావనిరుహ 

మసదృశ ధాతు (పభా దు రవలోకము శె 
లశిఖరముం గొని వై వగ 

నసురుండు దునిమె బహు నిశి తాంబక వితతిన్‌ 


ఎన్ని తరువులన్‌ వై చిన 

నన్నిటి దున్మె దశవదను డర్క-సుతుండున్‌ 
సన్నిధి కేగి సీడంబున్‌ 

దన్ని కలత వెవై సూతు దశముఖు నెదుటన్‌. 


పవి నిభ నికి తాగ శరం 
బు వింట సంధించి దానవుం డేయ మరు 
జ్ఞవమున నయ్యది సగ 

వు వక్షముం దూసి పడియె భూమిస్థలి వై 


= 


యుద్ధ కాండము 133 


659. 


680. 


661. 


662. 


668. 


అశని సమం బగు త త్రీ 

వ శరాఘాతమ్ము చేత రవిజుడు తేజం 
బు శమింప గూలె ధరణి వి 

వశుడై రాతించరాధిపతి ముద మందన్‌ 


సు|గీవు పాటు జూచి దు 


రాాగహ వశులై నభ గవయ, గవాక్షాదుల్‌ 
న్మిగహ మేది గవియగ, ద 
శ గీవుండు విదళించె శర సంహతులన్‌ 


పరమ భయంకరముగ శిత 

శర వర్షము గుణిసె రాక్షస ప్రవరుడు వా 

నర సేనల చెధైర్యం 

బణి రాఘవు మలువు సొచ్చి రా కపు లంతన్‌ 


రాముడు కోదండ ధరుం 

డై మొనకుం గాపు నిల్చి యసురు నెదిర్పం 
దీమసమున బోవం గని 

సౌమిత్రి నమస్కరించి చయ్యన బలికెన్‌. 


ఈ పాపాత్ము నెదుర న 

న్నా! పంపుము నన్ను నీవ యరుగ న్యలెనే 
నా పాపశరంబులచే 

సీ పూఠ్వామరు వధింతు దృటి కాలమునన్‌, 


134 


664, 


605. 


666. 


667. 


668. 


శ్రీరా మక థాకంద్న 
అనినన్‌ రాముడు దమ్మున 

కనె, లక్ష్మణ! నీవ యేగు మని సేయగ, రా 

వణు డద్భుత వి|కము, డెదు 

ర కోప రెవ్యరు, కుధాపరత జెలరేగన్‌ 


దుర మొనరింపుము బహుజా 

కరూకుడవునై ధనుస్సు గాచుకొన వలెన్‌ 
నిరతమ్ము బరచ్చిదము 

లరయుచు లోప రహితుండ వైనం జయమౌ 


చను మన లక్ష్మణు డన్నన్‌ 
వినయమ్మున గౌగిలించి వినుతించి పద 
శ్షిణ మాచరించి చే మో 


డున జనె దళముఖు నెదుర్చు పూనిక తోడన్‌. 


ఆ గతి రణోత్సవంబున 
కెగు సుమితాసుతు గని యెచి యనిఒజుం 
డెగె దశకంధరు పయిన్‌ 
దా గల్లగ లక్ష్మణుడు చనం దగ దంచున్‌, 


హనుమంతు డట్టు చనిరా 

వణు నరదం బెక్కిి పల్కై వధియింతు నినున్‌ 
గను మీయరచేతి బలిమి 

నను గికురింసం దరంబె నయరహితాత్మా! 


యుద్ధకాండము 


135 


669. అనినన్‌ జిరునవ్వున రా 


670. 


671. 


672. 


678. 


వణు డనె నోరి కపి! సీచు బల మెట్టిదొ చూ 
తును గొట్టుము, రావణ మ 


ర్జు డన్న యశంబు నొందెదవు లోకమునన్‌, 


అనుడున్‌ హనుమంతుడు రా 

వణ! జ పికి దెచ్చుకొ ము భవ దాత్మజు న 
క్షుని మును నే వధియించితి 

ననంగ దశకంధరుడు దురాగహవశుడై. 


అరచేతం జరచె హనుమ 

యురమ్మున, గజగజ లాడి యొక్క. ముహూర్తం 
బరిగిన పిమ్మట దానుం 

జర చె మరున్నందనుడు దశముఖు నురమునన్‌, 


అతితర భూకంవమునన్‌ 

కితిధర మూగు తెజగున నిశిచరుండు రథ 
స్థితుడై కంపించె మరు 

త్చుతు నగ్గించి రగచరులు సురలుం బెలుచన్‌ 


పలలాశనవతి స్వస్థత 

నలరి భళీ వానర! భళి యనిలజ! భవ ద 
త్యలఘు భుజశ _క్రికి మనం 

ఖఇలరె గడుంగడు నటించు నగ్గింపంగన్‌, 


136 


674. 


679. 


676. 


677, 


678. 


శ్రీరా మకథాకందము 
ఏమి బలం బిస్సీ! నా 

దేమి బలము? నాదు చేతి దెబ్బ దినియు నీ 

వీ మెయి |బదుకం గల్గితి 

"సేమంబున నంచు హనుమ చింత వడంగన్‌. 


కోపము తోడుత రావణు 

డా పావని గొనె మజల నతి తీవముగన్‌ 
భూ పతితు డయ్యు వివశుం 

డై పావని రాక్షస |పహారంబునకున్‌. 


ఒడ లెరుగని వాయుసుతున్‌ 

విడిచి నిశాట విభు డేగ నీలుం దొడరన్‌ 
వడివడి గపి నెన్యాధ్య 

తుడు జెలరేగి తరు శిలల గొది దళాస్యున్‌. 


సీలుడు వెచు తరు శిలా 
జాలమ్ము శర (పతతుల శకలంబులు గా 
నేల బడ గొట్టి యనురుడు 


నీలున్‌ గా లేతు లాడ నీయక పొదివెన్‌. 


కడు సూక్షు రూపియెనీ 
లుడు దశకంధరు రథ మధిరోహించి వడిన్‌ 
సిడ మూపి వింటి కెగ|బా 
కి డిగ్గి యెగసి మకుటంబు గేలం దడవెన్‌. 


679. ఆ రీతి సీలుడు సుప 


680. 


681. 


682. 


688 


ర్వారిం గడు టికు. వెట్టై బలలాశియు దు 
ర్వార | కోధుం డైసం 
హారం బొనరింప వెచె ననలాస్త్రంబున్‌. 


ఉరముం దాకిన యా శిఖి 

శర ముజ్జ్యల మె దహింప సాగె దనువు వా 
నరు డవని గూలె జేష్టా 

విరహితు డై తెజపి గాంచె దబిశితాశనుడున్‌. 


వానర నెన్యము వె బడ 

బూని దళాస్యుం డొనర్చె భూతల మృదువన్‌ 
జ్యా నాదము లక్ష్మణు డా 

హ్వానించె దురం బొనర్ప నత్యుద్దుర తన. 


కంటం బడి తిన్నాళ్ళకు 

బంటు తనంబున నెదిర్చ బ ల్భాహసుడేి, 
మింటి కెగయు నీ తల నా 

వింటి బలిమి సూడు మింక బెగడక నిలుమా! 


i అనుచున్‌ దలపడె దశముఖు 


డనికిన్‌ సౌమితి తోడ నాత్మకశ్షాఘం 
బొనరింతురె రాజులు ర 
మ్మనుచు గవిసె లక్ష్ముణుం డనంత మహిముడై. 


138 


684. 


685. 


686. 


తే 


శ్రీరా మకఖాక౦ 
కనక్ష పరిష్కృత చావ 

మున గూర్చి నిశాత భల్లము ల్దనుజుం డే 

య నడుమనె తుంబె సొమి 

(తి నితాం తోరు శర ధార ద్మీవ రయమునద్‌- 


వలయీ కృత చాపమునన్‌ 

బలుదొడ్డ శరంబు లేసె వెరి వధా దో 
హల బుద్ది లక్కణుండు i 

కలంబు లొనదించైె బం కికంఠుండు వెసన్‌ . 


దుర్వార బాహు ఐ|క్రమ 

గర్వాటోవమున సాయ క్రాఘంబుల న 
య్యిర్యురు బోరి రనమ రణ 

నిర్వాహకు లై |వతిభట నిర్మథ నెచ్చన్‌. 


ఓక్‌ వెడద వాతి యమ్మున 

విక టోద్దతి నేసె దనుజ వీర వరుం డం 

తకు చందంబున ఫౌమి 

(తి కలో రోర స్థలమున స్పృహ బాయంగన్‌. 


* వివశుం డగ్వచ్చన్‌ బడి రా 


ఘవు దమ్ముడు కొంత వడికి గలిత్ర స్పృము డై 


క్ల 


వవి నిభ శరమ్మునం దా 
నవపతి ధనువున్‌. దునియ లొనర్శి చెలగుచున్‌_ 


యుద్దకాండ ము 1309 


689. వెరొక యమ్మున గీర్వా 


690. 


691. 


692. 


698, 


రరారాతి యురమ్ము నేయ నవశాంగుండై 
యా రావణుండు గనులన్‌ 
దారకలు మెజయ రథంబు న న్చోలి ర. 


శర దాసిత తనుడు నిశా 

చర పతి రా మానుజ శిత శర దారితుడె 
యొరగెన్‌ జలన రహితు డై | 
యరదమ్మున రక్త సిక్తమంగము తోడన్‌ 


పిమ్మట లబ్ద స్పృహుడై 

య మ్మనుజాశన విభుం డ హంకృ్ళతి తోడన్‌ 
హు మ్మనుచు బజవె విధి ద 

త్రమ్మగు శక్యాయుధ మ్ముదగత నరిచై. 


ధూమ విగవి? తాగ్ని జ్యా 

లాముఖమై పడియె నద్ది లత్ముణు గే 
సీమ, విదళింప నోపదు 

సౌమితి శరాళి త (త్స సాయుధమున్‌. 


ఉరముం దాకి పడిగుత 

త్సర మాయుధ శాత హవ్య వాహన శిఖలున్‌ 
గర మేర్చ సహింవన దు 

ర్భరమై మహి సొమ్మసిల్లి పడి లక్మణుడున్‌, 


140 


694. 


695. 


696. 


697. 


698 


శ్రీరామకథాక ౦ందము 
అవి చింత్య మహా శ్రీ వై 

షవాంశ ము న్హా నగుట మనంబున దలచెన్‌ 

దివిజరిపు నాయుధము శ 

కివిహినం బగు దనయెడ దిరముగ ననుచున్‌. 


విగత స్పృహుడై ధరణినొ 

రగిన సుమి|తాత్మజు గొని రయమున లంకా 
నగరి కరుగం దలంచి యె 

త్తగ జూచె గరద్యయమున దశముఖు డంతన్‌. 


హిమగిరియొ మందరమొ య 

య్యమరేశ యుత భువన |తయమొ యెనం బా 
హు మహిమ నెతం జాలు ద 

శముఖుడు సౌమిత్రి నెత్త జాలం డయ్యెన్‌. 


భరతానుజు నెత్తి కొనుచు 


బురి కరుగం జూచు బం క్రిముఖు గని (క్రోధో 
ద్దురుడై పొడిచె ననిల నూ 
తి రభస మొప్ప బవిసదృశ దృఢ నిజ ముష్షీన్‌. 


కనులన్‌ కోత (ఘాణము 

ల నోట ర క్రంబు [గక్కి లంకాపతి మూ 

రృ నెనసె హనుమంతుడు ల 

మ్మణు నెెట్సికొని చనె రామచందుని దరికిన్‌, 


యుద్దకాండ ము 141 


19009. శా|తవు డై రావణుడు సు 
మి(|తాసుతు నెత లే డమిత భక్తుండున్‌ 
మి[తుండు గావున మరు 
త్పుతుం డవలీల నెత్తి మోవం జాలెన్‌. 


'00. రాముని దరికిం జనగా 
సౌమ్మితి సీడి పోయె శ క్ర్యాయుధమున్‌ 
సేమంబున దెల్విం గనె 
సౌమ్మితి, చెలగిరి కపులు సంతోషమునన్‌,. 


01. రావణుడు మే నెటిగి కో 
ధా విష్టాత్ముం డగుచు మహ చ్చాపమునన్‌ 
జీవహరణ పటు నారా 
చబావళి వర్షించె వాన రానీకము చె. 


02. దశముఖు విజృంభణం బో 
పశ కి లేక కపిచమువు పాణ డొడంగన్‌ 
దశరథసుతుండు రాముడు 
నిశాచరాధిపు నెదురొ-నె రయం బడరన్‌. 


' 08. హనుమంతుం డెదురై రా 
మున కనె నంజలి ఘటించి పురుషోత్తమ! రా 
వణుడు రథికు డై సంగర 
మొనర్ప బదచారి వగుట యెప్పునె సీకున్‌. 


142 


7/04. 


705. 


706. 


(07. 


108. 


r 


(శ్రీరామక థాకందము 


ఘనముగ నా గరుడుడు వా 

హనమగు విష్టువున కను నట్టులె మా 

హన మగుదు మ ద్భుజారో 

హణమ్ము గావించి కడగు మసుర వధ కికన్‌. 


హనుమ ద్భ్చుజ పిఠా రో 
హణమున నేగె వడి రాము డంత దళాస్యున్‌ 
గని యిట్రనె రావణ! కూ 
లును నా కంటం బడితివి దుష్టా! సిలుమా! 


ఎనలేసి య్మపియము నా 

కొనరించిన ని న్విడుతునె యూ ర్ట్వాధో లో 
క్‌ నివానమ్మున గిన 

వనజభ వేం్యద హరు లడ్డు వడినం జెనటీ! 


ఖర దూషణు లందరి నొం 

టరి నై యెదిరించి దున్మిన నరుండను గా 
నెణుగుము నను దశముఖ! ద్వ 

త్చ్పర్మాక మాతిశయ సంపదం జూపు మికన్‌, 


అనుచున్‌ రాముండు ధను 

రుణ ధ్వని యొనర్చె నిఖిల లోకాళికి భీ 
జనకమ్ముగ [గోధమునన్‌ 
దనుజేశ్వరుడున్‌ మహాద్భుత ధను ర్ధరుడైై. 


యుద్ధకాండము 143 


709. 


710. 


11s 


712. 


718. 


పరగించె దవ బాణము 

లురస్థలిన్‌ బవనజు పయి నుద్ధుర గతి భా 
స్కర తేజో వంతుడు దు 

ర్నిరీక్యు డై వెలిగి హనుమ నిశితాస్త్ర హతిన్‌. 


క్షతగా|తు డైన మారుత 

సుతు జూచి రఘూద్యహుండు శోణాక్షుండై 
శీత నారాచ పరంపర 

నతి వేగమ్ముగ బజివె దశాస్యు రథము వై, 


తురగములు జచ్చె సారథి 

శిరంబు మింటి కెగ సె దునిసె రథాంగంబుల్‌ 
సురవైరి చెతి ధనువుదు 

ము రయ్యె శకలంబు లయ్యె ముఖ్యాయుధముల్‌ 


కను దెజచి చూచు మాతం 


బున భగ్నం బైన యరదమున్‌ డిగ్గిన య 
ద్దనుజుండు రిచ్చవడి సి 


ల్వ నేల రాతల మకుటంబు మ శర హతిన్‌. 


హతదర్పు డైన రావణ 

దితిజేశ్వరు జూచి రామదేవుం డనె బో 

రితి వు[గ విక్రమమున బ 

గతురకు నే న్మెచ్చు వుట్ట గా బ౦ క్రిముఖా! 


144 


714. 


719. 


716. 


117. 


8. 


శ్రీరామక థాకందము 


ఆలసీతివి, తురంగములున్‌ 

బొలిసె, విశీర్ణము రథంబు ముక్తా హెమో 
జల కార్ముకంబు పలు దుని 

య లయె, నింకే మొనర్ప నగు నీ కిచటన్‌? 


నిను [దుంచు టిఫ్టు నాకున్‌ 

రణ ధర్మము గాదు రావణ! పురంబునకున్‌ 
జని శాంతి దీర్చుకొని ర 

మ్మని సేయ రథా దిపరిక రాస్వీతుడ వై. 


ఆనిన దలవంచు కొనిరా 

వణుం డరిగె నేల గనుచు వ్యాకుల చిత్తం 
బున నాత్మ గేహమునకున్‌ 

దనువ ణోపళమనం బొనర్చ్బు కొనె నొగిన్‌. 


ఆరి దుర్వారుడ నను నా 

గరువము ఖర్వంబు గాగ గదనమ్మున ది 
క్కలతి నరు నొక్కని కోడితి 
శరాసనంబున్‌ రథంబు జదియం బడగన్‌. 


మృగరాజుం గని పర్వు మ 
దగజంబుం బలె, ఖగపతి దర్శన ఖీతో 
రగము |క్రియ, బాణీ వచ్చితి 
వగ గూరి పరాభవింప బడితి గటకటా! 


719. 


120. 


721. 


722. 


128. 


ఏమి శరంబులవి? నభ 

స్సీమన్‌ మెజపు లనగ మెజసి పడెన్‌ రథమం 
దామెయి శర మొక్క్టటియున్‌ 

రాముని వై దూయ లేక (మాన్నడి పోతిన్‌, 


ఆనుచున్‌ మన్నోవ ణోపశ 

మనమున్‌ గనలేక చింత మె యసుర చమూ 
గణ నాథు లమాత్యులు నం 

దనులున్‌ గొలువుండ బల్కై ధైర్యము దూలన్‌. 


సురపతి తుల్య పరాకమ 

విరాజమానుండ విశ్వ విఖ్యాతుడ న 

నుర మున గెల్చి నరుం డొక 

డరయగ నాదు తప మెల్ల వ్యర్థం బయ్యెన్‌. 


నర వానరులన్‌ బెర్కొన 

గరువము మై నాడు ధాత కరుణాఖుండై 
వరము లొసంగగ, నాకున్‌ 

మరణము తథ్యంబు సుమ్ము మానవు చేతన్‌, 


అనరణ్యుం డను నై ష్యూ 

కుని నే జితవధ సేయ గూల్చును నిన్నున్‌ 
ఘను డైశ్యా కాన్యయు డొక 

డనె నత, డీ దశరథసుతు డాతండె యగున్‌. 
SKK.10 


146 


724. 


729. 


726. 


12. 


720. 


శ్రీరామకథాకందమ 


మును నే వేదవతి యనన్‌ 

ముని కన్యక జారుగ్యాతి మోహింప, వధిం 

తును ని నున ర్భవంబున 

నని యగ్నిం జొచ్చె, సీత యాయమయె యగున్‌, 


కైలాస మెత్తు నా డవ 
హేళన మొనరించు నన్ను నీక్షించుచు త్రీ 
మూలముగ గూలు మంచున్‌ 


శై లజయున్‌ గుపిత యగుచు శాపం భిచ్చెన్‌. 


హర వాహనంబు నందీ 

శ్వరు గని నే పరిహసింవ శాపం బిడెనా 
పుర వైభవ మెల్లయు నం 

తరించు ద న్ఫోలిన కపితతి చే నంచున్‌. 


స్మరవశత రంభను బలా 


త్కరింప నలకూబరుండు, గామాంధుడ నై 
వరుణసుత పుంజికస్థల 


జెజగొన ధాతయును శస్తు జేసిరి నన్నున్‌. 


వర గర్విత చి త్తంబున 

పరాథభ వించితి మహర్షి వరు లెందణి నో 
పరమ తపన్వులు వారం Fr 
దరి చే (గోధోగ శాప దష్టుడ నైతిన్‌, . 


యుద్దకోండము 


729. 


780. 


781. 


732. 


7లెరి, 


147 


ఇవి యెల్లయు మీ రెద నిడి 
వివి ధోద్యోగముల బన్ని వెలయింపుడు దై 
త్య విజృంభణంబు, గపి సె 
న్య పినాశంబున్‌ బొనర్పు డవ్యగముగన్‌. 


నా తమ్ముండు ఘటశవు'. 

డాతత ఐల ధైర్య సాహ సాన్వితుడు రిష 
వాతము జయించు భాగ్య వి 

ధాత ననుం బోలె కాప దష్టుడు గామిన్‌, 


నిదురించు చుండు వాడు బ 


హు దినమ్ముల దాక దృ ప్రి నొందగ బోన 
మ్ము దిని సుఖమ్ముగ దానొ 
క్కదినము _పజ్ఞాయుతుండు గాగ మెదలినన్‌. 


ఇపు డీ యాపద దప్పిం 

చు పర్మాకమ శాలి వాడె సురపతు లైనన్‌ 
రిపు లెదురం జాలని భూ 

రి పర్య తాకారు డరయ మృగరా జ్లిభుడున్‌. 


సమయమున కక్క-_రకు రా 

ని మహా వీరుండు గల్లె నేనియు ఫలవం 
త మగునె కార్యము, బలవం 

తముగా నైనను సుషుప్తి దప్పింపు డికన్‌. 


148 


784. 


7839. 


786. 


787. 


788. 


శ్రీరామక థాకంద 


అనినన్‌ రాక్షన నెన్యా 
ధినాథులు న్మం|తులు జని దిశ లెల్హ్లను (మో 
య నెరపీరి శంఖ భరీ 
పణ వానక కాహళ ముఖ వాద్య ధ్వనులన్‌, 


హయహేషలు మత్త కరీం 

[దయూధ ఘీంకృతులు సింహనాదమ్ము లొన 
ర్చియు యత్నము సేసిరి దై 

త్యయోధు మేల్కొల్చి కదన తత్పరు జేయన్‌. 


వాలమ్ముల బజగించియు 

శూలమ్ముల బొడిచియు ఐయి శుండాలములన్‌ 
దోలించియు (శవణ కుహర 

మూలమ్ముల నంబుపాతముం గావింపన్‌. 


తెలివి గని ఘట[శవు డా 

కలి యని బిటార్య బహు మృగ ద్విజ మాంసం 
ల 

బులు రక్ష పూరిత ఘటం 

బు లిడం గా నాస్వదించి మోదము తోడన్‌, 


నను నిదకు బాపిన కా 

రణ మేమి మనకు రణంబు రామునితో గ 
లైన? యాపద యిం కేదై 

నను (ఖా ప్తించెన విభునకు? నాకు దెలుపుడి! 


యుద్ధ కాండము 


789. 


7140. 


741. 


742. 


748. 


149 


ఆని కుంభకర్లు డడుగం 

గ నిట్టనె మహోదరుండు గాకుత్‌స్టునితో 
నని యయ్యు నకంపన ముఖు 
లనీకినీపతులు చచ్చి రరి వీరుల చే. 


ఎక్కటి కయ్యంబున దా 

నుక్కుమిగిలి రాముడు ధనువున్‌ స్యందనమున్‌ 
ముక్క లొనర్చి మకుటమున్‌ 

(వక్కలు గావించి విడిచె బం క్రిముఖు గృపన్‌. 


అవమాన భారమున శిర 

ము వంచి యె ఫైటులొ వచ్చె బురికి _బభువుది 
రువు నీ వి య్యవమతి నం 

చు వేచి నిను జూడ గోరుచుండె వివళుడై. 


అనినన్‌ దుర్భర కోపం 
బున |దుంచెద న న్నర కపి ముష్క-రులన్‌ వే 
జని త చోణిత పానం 
బొనర్చి యవ్యల జనుదు (బభువు సన్నిధికిన్‌, 


ఆను కుంభకర్గునకు వం 
దనం బిడి మహోదరుండు దానవపతి ద 
రర్ణిన మొనరించుట తగు ము 


న్ననంగ నంగికరించి యాతం డంతన్‌. 


150: 


744. 


749. 


746. 


747. 


148. 


శ్రీరామకథాకందము 


స్నానంబు "సేసి మదిరా 

పానం బొనరించి రత్న భర్మ కలిత నా 
నానూన భూషణములన్‌ 

మె నిడి చనె వాడు రావణ (పభు కడకున్‌. 


ఆమిత సురా పానము చే 

త మదించి ఘట్కశవుండు ధరణీన్లలి కం 

పము నొ౭ద పొద విన్యా 

సము సేయుచు రా టృథమున జనె యము బోలెన్‌, 


తరు ణార్క ద్యుతి మెజఅయుచు 

బుర |ప్రజావశి నుతింప భూరి విభవ మొ 

పృ రభసమున జను రాక్షస 

వరు గని పాజెన్‌ గపీచము వమిత భయమునన్‌, 


తరుచర గణంబు లట్లు వి 

పరత భయ తప్ర వృత్తి బాజుచు రా దా 
శరథి విఫీషణు గని య 

చ్చెరువున నిట్టనె బురి దెన జే సాచి వెనన్‌. 


విద్యు ధ్‌ ణోజ్జులం బగు 

నుద్య ద్వర్షాంబువాహమొ యనంగా దు 
రృద్యోద్యమంబున న్నిర 

వద్యాభర జోజ్వల (పభా భాసీతు డై. 


యుద్ధకాండ ము 151 


19. వణ గొల్పుచు వచ్చెడు ఘన 


750. 


191. 


192. 


198. 


శరీరు డెవ్వండు భూత సంచయమున ను 
ద్దుర తేజో భరితము నా 
యలఖుకం గాన బడ దిట్టి దే లోకమునన్‌. 


అనిన విఖీషణు డిట్లనె 

విను వాడె ఘట్టవుండు వి|శావసునం 
దనుడున్‌ రావణు దమ్ముడు 

ఘన విక్రమ శౌర్య ధైర్య కలితుం డుర్విన్‌. 


ఆరయగ దపో బలంబున 

వరముల్‌ సాధించి బల విభవ దర్చితులౌ 
దురు జగతి దనుజు, లిత డు 

ద్దుర తేజో బల గరిమము తోడ జనించెన్‌. 


పుట్టిన దాదిగ చ 

పెట్టున భక్షింప సాగ బెనుకుధ తో గ 
న్పట్టిన జనతతి వ జిం | 
గొట్రై మొగమువాయ నెదురుకొని యడ్డువడన్‌ 


సురలం జయించి నాడ 
ధ్వర విఘ్నము సేసి భూరి తాపస వరులన్‌ 
నరికించి నా డహయునన్‌ 


బరసతుల బరాభవించి నా డెందజీనో. 


152 


754. 


55. 


156. 


151. 


798. 


శ్రీరామకథాకంద ము 


లోకము నిర్మానుష్యము 

గాకుండునె యిట్టి దుష్ట కతమున నని నా 
కౌకస్తతి మొజవెకై (బ 

తీకారము సేయ (బహ్మదేవుని కార్తిన్‌. 


కోపించి వారిజభవుం 

డీ పాపాత్మునకు లోకహిత కర బుద్దిన్‌ 
శాప మొసంగా మృతుం డ 

చ పడి యుండగ సుషుప్తి ననవరతంబున్‌. 


చై 


సీ ముని మనుమం డితడు పి 
తామహ!। నీ విటు కాపదషు నొనర్పం 
య ఐట 
గా మెల! కాల నిర్ణయ 
మే మే నేయు మనె నిద కీ రావణుడున్‌ 


ఒకదినము మెలుకొని వా 

ర కారుమాసములు నిద్దుర ం జెందుచు మే 
లుకొనిన నాడు నిఖిల భ 

తకు డగు జు మ్మని మజల్నె శాప మజు౦డున్‌. 


ఇది యీ ఘట్కశవుని గా 
థ, దశాస్యుండు భవ దు[గ దర్పంబునకున్‌, 
మది భీతి సెంది వీనిన్‌ 
గదనమ్మున. కంపు బూనిక న్మే ల్కౌాల్పెన్‌. 


జ ద్భకాండము 153 


వానర సెన్యం బెల్లయు 

వీనికి భయ మంది సమర విముఖత్యమునన్‌ 
నానారీతుల బర్వుచు 

బో నుండె, సముచితరీతి బోధింపు మొగిన్‌. 


అనినన్‌ రాము డుచితవిధ 

మున నాజ్ఞలు సేయ సైన్యముల దగు బోధం 
బున (గమ్మరించి సిద్ధం 

బొనరించిరి యూధపతులు వ్యూహ దఢిమన్‌. 


కుంభక ర్జుడు రావణు దర్శించుట 
ఆతుల స్యర్ణమయ నమం 
చిత పీఠాధిష్టితుడు సచివ ముఖ్య చమూ 
పతి సేవితుం డగు దనుజ 
పతి జూచి ఘట[శకవుండు భ క్రి వినతుడై 


న్న న్నేల మెలుకొల్పితి 

వన్నా! కానితటి, యేమి యాపద వచ్చెన్‌? 
ని న్నెదిరించిన దుష్టున్‌ 

మన్నింపక గూల్తు జెప్పు మా త్వర ననినన్‌ 


మది సంతసించి యా దశ 

వదను డనుజు గారవించి పఠల్కె- నిటులు త 
మ్మిది దినము లయ్యె దమ్ముడ! 

నిదురం జెందం గడంగి నీ విప్పటికిన్‌. 


154 


764. 


769, 


166. 


767. 


768. 


శ్రీరామకథాకందము 
ఆ రాముడు కోతులతో 

వారిధి బంధించి వచ్చి పారంభించెన్‌ 

మోరాహవంబు భూమిజ 

కారణముగ మ దృలంబు గచిసి తలపడెన్‌. 


కపియోధులలోనం బే 

రుపడిన వా డొక్క- డేని |తుంపం బడ లే 

దు, పలా? వీరు లెందణొ 

యపమృత్యు వు పాల్పడి రనుజా! యే మందున్‌? 


సేనా పతు లిక జాలరు 

వానర సెన్యమున కన్న భావంబు మెయిన్‌ 
నేనె యరిగితి సముజ్ఞ్యల 

బాణాసనమున్‌ ధరించి బవరమ్మునకున్‌. 


పరిపంథి తోడ రణ మా 

చరించి నది లేదు నేను స [కోధుండై 

పరపె శరంబుల్‌ రాముడు 

నురు మయ్యె రథంబుతో ధనువు క్షణమాతన.'. 


నరు డొక్క. డిట్టు నన్ను స 

మరంబున జయించి యుడిపె మానము సర్వా 
మర దుర్దయుండ నగుచున్‌ 

బరగుట యెల్ల గత వైభవం బిక ననుజా! 


యుద్ధకాండ ము 155 


769. 


770. 


TL 


112. 


178, 


ఆసన్న మయ్యె దనుజ వి 

నాశన కాలం బనుచు మనంబున దోచున్‌ 
దాశర థీతో రణమ్మున 

నీ సాయము తప్ప దయ్యె నిర్ణర శ|తూ! 


సవ నిక్క మలిగినన్‌ 

దేవవిభుండున్‌ బరువిడు నీ సాయమునన్‌ 
గా విశ్వ మోర్య జాలితి 
భూవరనందనుల తోడి పోరు భరందే, 


కాపాడ న్వలె నీ విక 

సీ పురమున్‌ దనుజనాథు నెల్లి విధము లం 
దోపుదు వీ వొక్క_డ 5 

యాపద బావంగ నేగు మని సేయంగన్‌. 


అనినన్‌ ఘట్మశవుం డన 

ఏన వై తివి గాని మున్నె చే విధముల నే 

సును న వ్యిభీషణుండున్‌ 

ఘను రాము మహిమ దెలుపమె కల రూపమునన్‌, 


పర మోదారుడు రాడు 

ధరణిజ నొసంగి త త్పద సరోజంబుల్‌ 
శరణంబు గోరు మని చె 

ప్పరె నీకు పితార్థు లగుచు బర గెడు వెద్దల్‌. 


156 


7174. 


779. 


176. 


7౧ 


178. 


(శ్రీరామకథాకందము 


ఈ వట్టు సేసి యుండిన 

యీ విపరీత స్థితి మన కెదుర య్యెడిదే? 
భూవరులు సంతతము శిర 

సా వహియింప వలె నీతి చతురుల పలుకుల్‌. 


అమలిన చరితునకు ధ 

ర్మము (బాత ర్వేళ లందు, మాధ్యాహ్నిక కా 
లము లం దర్ధము సాయం 

సమయమ్ముల గామము దగు సం సేవింపన్‌. 


ఐనను ధర్మార్థము లెప్ప 

డైన ననుష్టింప వచ్చు నన్న! నిషిద్దం 

బౌ నెల్ల వేళలన్‌ గా 

మానుష్టానం బది యరయగ సుమతులకున్‌. 


పురుషార్థము లందు |బథమ 

పురుషార్థము ధర్మము గడు ముఖ్యంబగు న 
ర్రిజిగియు బాటింపని య 

పరువు బహ్ముశుత మరణ్య పుం జ్యోత్స్న యగున్‌. 
జనపతి పురుషార్థ తయ 


ము నెజిగి కా లానుగుణ్యముగ సేవింపం 
గనుచు జతు రుపాయంబుల 


ననువృ త్తమ్ములుగ సల్చ్బ నగు జయ కాంతన్‌, 


యుద్దకాండము 157 


779. 


780. 


781. 


782. 


788. 


అసమర్థ లర్థ లోభులు 

నసపాష్టువులున్‌ గుయుక్తు లరికూటస్టుల్‌ 
మసలుదురు హితంకరులై 

న సచివు లట్టు మృదుభాషణంబు నెజపుచున్‌. 


పర హృదయ మర్మ విదుడై 

న రాజు నికిత వరిశీలనమ్మున గార్యా 
చరణుడు గావలె నయ త 

త్పర బుద్దిన్‌ గాని నాడు పతనం బందున్‌. 


ఇపు డేని విభీషణుని న 

దుపదేశంబు మదికి గొని యొనరింపుము దై 
త్యపతీ! కా దేనియు జను 

మవమార్గమొ యదొ యిష్ట మయ్యెడు [తోవన్‌. 


అనిన | భుకుటి ముడివడ రా 

వణు డనె బల్కకుము నీతి వచనంబులు నె 
త్ర్తిన కత్తు లున్న యి య్యెడ 

కనురూపము గాగ బల్కుటారయ మేలా. 


సమయోచిత కార్యము "సే 

యు మంచు బిల్పించితి నిను యోద్దవు గానన్‌ 
సమరంబు మాటయె వచిం 

పుము గత జల సేతుబంధము ఫల (పదమ? 


158 


784. 


789. 


186. 


187. 


188, 


x 


(శ్రీరా మకథాక్షంక్లక్ష 


అవివేకంబుననో (భాం 

తి వశముననొ యేదొ సేసి తిన్హోషము ము 
న్ను విమర్శింపక దానిన్‌ 

సవరింపుము నీదు బాహు సంరంభమునన్‌, 


హితు డన గష్టంబు లొదవి 
న తరి సహాయంబు సేయు నాత డె హితుడౌ 
మతిమాలి నీతి దూలిన 
గతిహీనుం దీర్చు వాడె గా బంధు డగున్‌, 


నీకు న్నా యెడ స్నేహం 

బే కల దేని యనుజ! భవదియ ఘన భుజా 
స్రోక బలంబున (బత్యయ. 

మే కల దేని తొలగింపు మీ కష్టంబున్‌, 


దశ ముఖు డట్టాడ (కుధా 
వశు డయ్యె నటంచు నెంచి పలఠల్కెన్‌ [గోధం 
బు శమింప ఘట[శవుడిి 
ట్టు శంక సేయకుము న న్నిటు లసురనాథా! 


హితమున బోధింప వలె నృ 

పతికి శుభము గోరు నేని బంధుజనుడు సం 
తతము (బియాఒపియ భావర 

హితుడ్డై య ట్లగుట బల్కి- తీగతి హితమున్‌, 


యుద్ద కాండము 159 


789. 


790. 


/ 1. 


7182, 


18. 


మేనన్‌ [బాణమ్ములతో 

నే నీ మెయి |[బదికి యుండ నీ వేటి కిటుల్‌ 
దీనుండ చౌట రిపు సం 

తానంబును గూల్తు నీకు నందం బెసగన్‌. 


అలిగితి నేని మహాబ్దుల 

జల మెల్లయు |దావుదు దివసాధిపుతో జు 
కుల నేల రాల్తు శైలం 

బుల బొడిసేతు నగలింతు భూమితలంబున్‌. 


అలవోక రామ లక్ష్మణ 

కలితమ్ముగ వాన రాళి గదన స్టలికిన 

బలివెట్టి త |దుధిర ధా 

రల తర్పణము లిడుదు మృత రాక్షస తతికిన్‌, 


అన లేంద వాయు యమ వరు 

ణ నిలీంప వతు లెదు రొడ్డిన న్సున్మెద రా 

ముని సీత నీకు వశ వ 

ర్రిని యగు సుఖియింపు మిక యథేచ్చ జిరంబున్‌. 


అనుచున్‌ బీరము లాడుచు 

జనె ఘటకర్ణు డని సేయ సంతసమున రా 
వణుడు దలయూవ వెంబడి. 

జన న్మహచ్చమువు సర్వ సంసిద్ధంబై. 


799. 


706. 


797. 


798. 


శ్రీరామకఖాకోందోమ 


. విధి దత్త శూలమున్‌ జే 


త ధరించి ఘట|శవుండు ధరణిధరమొ -నా 


గ ధరి[తి [గక్కదల ఠా 
నధి కోత్సాహమున జెలగె ననుర గణంబుల్‌. 


ఘటకర్ణుం గాంచిన యం 

తట బానిరి [పాణముల వనాటులు భయ ము 
త్కటమె గుండె లవిసి య 

ట్టిటులై కాలుకొలది బరువె త్తి రసంఖ్యుల్‌. 


పురికొల్పి యంగదుం డం 

దర మజలించు కొని వచ్చి తా నెదిరించెన్‌ 
గిరి శిఖరంబును జే బూ 

ని రయమ్మున గుంభక ర్లు నిర్బీకుండై, 


కపులున్‌ రువ్విరి శిలలున్‌ 
విపులవ్మాజంబులు రిపు వీధ్యంసన ర్‌ 

కి పటుత్త్వ్యంబు మెజియ జి 

(దుపలై పడె నవి నిళాచరు తనుస్పర్శన్‌. 


కుపీతుం డై ఘటకర్ణుడు 
కపులన్‌ జా మోద సాగ గాలయముడొ భూ 
తపతియొ నా దుర్భర హ 

స్త పాద మాతముల హల కాత క్షతులన్‌. 


యుద్ధకొండము 161 


799. 


800. 


801. 


802. 


808. 


తరువులు శిలలున గొండ ి 
ఖరమ్ములున్‌ దనుజ దేహ ఘట్టనమునకున్‌ 
నుబు మగు గాని చలిలప డ 


సురుండు చాలింపడు కపి శూర మథనమున్‌. 


హతుల్టై ధర బడి రెందణొ 

హత శేమలు పాజ సాగి రగచరు లసురో 

ద్ధతి నాగ లేక ధావ 

తత సుమ భూషిత పలాశ తరువులొ యనగన్‌. 


పరుగు లిడు వానర తతిన్‌ 

మజల్ప యత్నించు వాలి నందనునకు దో 
డరుదెంచిరి బుషభ కుముద 

శరభ ద్వివి దాదులు రణ సంరంభము మై. 


హనుమంతుడు నిలుండున్‌ 

బనస గవాక్ష (పభృతులు బల వత్క_పులున్‌ 
జనుదెంచి దారుణ శిలా 

వనిరుహములు గుజిని రసురు వై వర్షముగన్‌. 


తనువు పయి బడు తరు శిలా 

గణంబు విదిలించు కొంచు గద చేతన్‌ దా 
ల్చి నిశాచరుండు కూల్చెన్‌ 
గణనాతీతముగ గపుల క్షణమాాతమునన్‌. 
SKK.1l 


[గు 


* 


శ్రీరామకథాకందము 


. ద్వివిదుం డమిత కోధం 
బు వహించి సమున్నతగిరి మూర్చంబున్‌ దా 
నవువై నేయగ నది నై 
న్యవిభాగము నొక్క. దాని నాశ మొనర్చెన్‌. 


దనుజ రథికుల్‌ జెలగి య 

స్త్ర నిచయ మడరించి వానర సహ! సములన్‌ 
దునిమిరి ఘటకర్లుండున్‌ 

దునిమె గపుల దరిమి తరిమి దుర్యారుండై . 


. హనుమంతుండు సముద్దతి. 
జనుదెంచి నభమ్మున ఘన శైల శిఖరమున్‌ 
గొని మోదె దానవు శిరం 

బున దేహం బెల్ల ర క్రపూరము గాగన్‌. 


కీలాలంబున దోగుదు 

సోలి ఘట్మశవుడు భూరి శూలము వె వన్‌ 
శైలోపమ భీమతనుడు న 
వాలాయుధు నురము గాడి వ్యధ గలించెన్‌. 


ఉరు శూల దారిత భుజాం 

తరుండు గర్జించె బవననందను డుగ 
స్యరమున యుగాంత కాలా 
బరంబు వోలె నసురాళ భయ వివశము గాన్‌. 


) దృకొండ ము | 143 


క. 


గిరి శిఖరంబున్‌ నీలుం 
డరుదెంచి ఘట్టశ వోత్త మాంగమున నై 
ప-రయర బొప్పగ ఉహ న 


సురుండు వజ దృఢ ముష్టి జూరము సే'సెన్‌, 


లా 


శరభ బుష భాది కపు లే 

వు రొక్క- వెట్టున ఘట[శవుం డగ్గణి భూ 
మిరుహ శిలా పాదముల |బ 
హరింప దేహంబు నిమిరి నట్టయ్యె నోగెన్‌ . 


పరమామర్షమున నిశా : 
చరుండు పాదమున దన్నె శరభు, గవాక్షున్‌ , 
జరచె నరచేత, బాహ్వ్యం 

తరమున బిట్టదిమె బుషభు దర్పోద్ధతుడై 


శిల మవిసి పోవ ముష్టిం 
బర పె న్నీలు పయి గంధమాదనునిన్‌ బె 
రురమున జాను ద్యయి గు 

మె రక్తముం (గక్కి వారు మేదిని గూలన్‌. 


భీమ బలు లై దుగురు కపు 

లామెయి నెత్తురులు [గక్కి యవనిం బడ శా 
ఖామృగ గణంబు లత్యు 

ద్దామ కోధోద్దితు లయి తత వెగమునన్‌. 


ష్‌ల్‌త్‌ 


914. 





&168. 


S17. 


శ్రీరామకథాకందష 


దనుజుని వై లంఘించి ఖ 
రనఖమ్ముల గీతి యుద్దురగతిన్‌ దను మ 


రన మొనరించి రెడతెగ ర్త 
వనిరుహ కాండముల శిలల బద ఘాతములన్‌, 


ఇంచుకయు జలింపక మై 

వెంచి ఘట్మళవుడు రేగి వికృతమ్ముగ గ 
ర్జించుచు నోరు దెజచి కపి 

సంచయ ము (న్మింగ సాగె సాహస మడరన్‌. 


తెరచిన నోట, [శవణ గ 

హ్యరంబుల న్నానీ కావివర మార్గములన్‌ 
హరిభటులు బయల్వడి రా 

నరసి దనుజుడు భయ దాట్టహా సోద్దురు డై . 


ఏ 


చేతులతో విణిచి కపీ 

(వాతము ఖండములు సేసి రకము తోడన్‌ 
వాత నిడి [మింగ దొడగ మ 

హాతత భీతి నృరువిడి ర య్యగచారుల్‌. 


వాలిసుతుం డంతట ను 

ద్వేలమ్ముగ నేగుదెంచి బిడికిట బొడువన్‌ 
గూలె ఘట శవు డుర్విన్‌ 

గీలాలము బర్యె ధారుణిం గాల్వలు గాన్‌. 


యుద్ధకాండము 165 


819. 


820. 


821. 


పరిలబ్బ స్పృవహు డైయా 

ధరణీధర' దేవుడు మద దంతావళ వి 
స్పురణమ్మున గర్జించుచు 

గరంబులం బట్టి దునుమ గడగెం గపులన్‌. 


తరణి సుతుడు సత్వరుడై 

పరతెంచి యనల్ప పాదప శేపమునన్‌ 
సురవైరి తొమ్ము దా డిం 

ప రయమ్మున శూల మేసే వా డుంగపి వై. 


అనిలాత్మజు డడ్డం బై 

తృణముం బలె |దుంచి వైచె రెండుగ గగనం 
బున బట్టి త దాయుధమున్‌ 

ఘన బాహు బలంబు మెజయ గా జూనువులన్‌, 


*_ దనుజుం డలి బృహ దౌ 
శ) 09 


రుణి ధర శిఖరంబు వైచె తొ మ్మవియంగా 
నినవృుతు, ద దాఘాత 
మ్మున నిస్పృహు డై కపిపతి భూస్టలి నాజగెన్‌, 


. దానవ నాథునకున్‌ బహు 


మానము గావించు తలపు మది మెదలం గా 
వానరు మూపున గొని ల౦ 
కా ' నగర పథమ్మున జనె ఘటకర్లు డొగిన్‌. 


825. 


826. 


827. 


8268. 


శ్రీరామకథాకందమ 


1. తను దా రక్షించుకొనగ 


నిన తనయుం డోపు నంచు నీక్షింప దొడం 
గ ననిలజుండా వంకన్‌ 
దనుజుడు బర్వెత్తుట యెలనవ్వు మొగమునన్‌ . 


పుర వీథుల మూపున గపి 

భరించి యేగెడు ఘట్మశవసు వె విరియిం 

చిరి రక్కసు లరుసమ్మున 

హరిచందన గంధ బంధు రార సుమములన్‌. 


వితిజుం డ ర్తగ నహ 

ర్పకి తనయుడు బోధ మంది వడి ఖండించెన్‌ 
దితిజ | ఘాణ శ్రవణ 

ద్వితయము దంష్టా9 నఖ వితతి సమూలముగన్‌. 


ఆమిత వ్యధి తాతుం డై 

యమరారియు ద నరద్వ్యయంబున బట్టన్‌ 
గమకించు నంత లో న 

[భమున కెగసి కపివిభుండు రాముం జేరెన్‌. 


కపీత న్నావిధమున మో 

సపుచ్చి యేగంగ నాకసము వంకన్‌ వె 
పగిది జూచుచు ఘటక 

ప 


ఖీ 
6 
ర్హ పలాశి పరువిడె మది రణన్పృహ మెజయన్‌. 


యుద్ధ కాండము 


829. 


031. 


082. 


167 


చివులును ముక్కును దెగి పర 

మ వికృత రూపంబు తోడ మహి రుధిరంబుల్‌ 
(బవహింప బర్వి య ద్దా 

నవుం డరిగె రాము త్‌ రణం బొనరింపన్‌. 


. ఖరుడో దూషణు డో కా 


డరయగ సీ కుంభకర్ణు డరి వీర మద 
ద్విర దోద్దుర పంచాస్యుం 
డెబుంగ వో నన్ను, నిలు మిక దాశరథీ! 


అనుచున్‌ విశాల సాలా 
వనిరుహము బెకల్చి రాము వెవైచె సురా 
రి నిశిత శర నిర్చిన్నం 
బొనర్చె రాముండు దాని నురు వేగమునన్‌. 


తరువు విఫలం బగుట హుం 

కరించి యసురుండు గిరి శిఖరమున్‌ వైవం 
గ రఘువరుడు భీదించెన్‌ 

శర పతతి చే సహ్మస శకలమ్ములు గన్‌. 


“శైల శకలంబు లుర్విన్‌ 


వాలాయుధ సంచయంబు వై బడకుండన్‌ 
గేశీ విలాసమున శర 
పాళిన్‌ రాము డెగజిమ్మె బహు దూరముగన్‌. 


168 


83&. 


వ్రికిది. 


§86. 


387. 


588. 


శ్రీరామకథాక ందము 


కనలున ముద్దరమున్‌ దా 

ల్చి నిశాటుండు గవిసి కపి సేనల జెండా 

డె నఖాయుధ తతి హా హా 

స్యనంబు లొనరించుచు వడి బాణ దొడంగెన్‌., 


భీకర ముద్గర ధరుడై 
సాకారం బై న మృత్యు వనగా గపులన్‌. 
జీకా కొనర్చు రాక్షసు 
నా కౌసల్యా తనూజు డాాగహ వశుడై. 


కని దీర్చ గాత మెల్లన్‌ 
దునియంగ శరమ్ము లేసె దోస్సారము వెం 
పున జేతి ముద్రరంబున 
దనుజుం డడగించి వైచెద చృర వితతిన్‌. 


నికిత శరము లె న్నేనియు 
దశరథసుతుడు బరగింప దానవు ఘన క 


“రశ దేహంబున సుమ వృ 


ష్టి సల్పి న ట్రయ్యె గాని చేడ్సడ డయ్యెన్‌. 


తనవై నడరెడు దనుజున్‌ 

గని యిందసుతు హత మార్చిన శరంబే సెన్‌ 
ఘను డా రాముడు వృథ యె 

చనె నద్దియు దనుజ దేహ సం ఘర్షమునన్‌ . 


యుద్ధకాండము 


8839. 


840. 


841. 


842, 


848. 


169 


దనుజుని |గోధం బెసగన్‌ 


గని రాఘవు డనిల సాయక శేవమునన్‌ 
ఘన ముద్గర శోభిత ద 


క్షిణ బాహువు దున్మె వాడు చే డా టొందన్‌. 


వాయ వ్యాస్త్ర విఖండిత 


మె యా దనుజ భుజ మభ మం దేగి పడం 
గా యాతుధానులు మడిసి 


రా యెడ బెక్కం(డు ముద్ద రాయుధ హతులై 


కుడిచేయి |తుంప బడియున్‌ 

గడు ద్మీవ [కోధ మూని న క్రంచరుడున్‌ 

వడి నడమ భుజంబున న 

యెడ గల సాలంబు బెటికి యేయు కడంకన్‌, 


తరువుం బూని రయమ్మున 

బరు విడుచు న్వచ్చు నసుర వై నైందాస్తం 
బు రఘూద్యహు డేయగ స 
త్వర మై భంజించె నద్ది వామ భుజంబున్‌. 


క 
ల రెండున్‌ దెగి నికి 


చరుండు పద ఘట్టనంబు సల్పుచు రాదా 
శరథియు దత్పద యుగ్మము 
నజ౩ దడయ కర్ణ చంద నారాచములన్‌. 


శ్రీరామకథాకందమ. 


శ. కనులం గెంపులు రాలం 


గ నికృత్త కర చరణుండు ఘటకర్దుడు రా 


ముని వె బర్విడె దివి జం 
దునివై జను రాహువు గతి దోప రయమునన్‌. 


Sa 
Hai 
Sey 


848. 


347, 


బడబా ముఖమో యనంగ బర్వెత్తుచు వ 
చ్చెడు న ద్దనుజుం గని రా 
ముడు (బహ్మాస్త్రమున గంఠము న్గున్మె వెనన్‌. 


తాళ ఫలంబున్‌ బలెన 

(భాలయ వీధీ కెగసి దివిజారి శరం బ 
చ్చో లంకావీథి బడెన్‌ 

౩ లాభ తను పతనంబున జలధి కలగెన్‌. 


ఆలరులు వర్షించిరి సుర 

లలరిరి రామ స్తుతుల మహర్షి చయంబుల్‌ 
జెలగిరి ముదంబున గపులు 

గలగిరి సురవైరులు భయ కంపిత తనులై. 


రావణుడు కుంభకర్గుని'కె విలపించుట. 


పి మళ 
ర. రణమున నల్లి ఘట్మశవు 


డని చారులు విన్నవింప న త్యుత్కుట శో 
క నిపీడి తాత్ముడై రా 
వణుండు మూర్చిల్లి నేల బడె దీనుండె. 


యుద్ద కొండము 171. 


849. 


dol. 


అవలన్‌ దెలివంది ఘట 
[శవసున కై పొగిలె రాక్షసవిభుం డయయో! 
దివి కేగిత। యకతమ న 
ను వీడి, యేగతి మనుదు నినుం గోల్చ్పడుటన్‌. 


. సుచరితుం డగు తమ్ముడు 


వచియించె విఖీషణుండు బ ల్విధముల బో 
రుచితంబు గాదు శ్రీరా 


మచం(దు తో ని మృతనికి ఇ్మాసుత నంచున్‌. 


విననై తి గండకావర 

మున గర్విత చిత్తవృత్తి మూర్భడ నై దూ 
షణముల్‌ వలి. వెడల [దో | 
కనా. త్ప్సరమ పుణ్య ఫీలుం బురికిన్‌. 


 ఆపాప ఫలం బీ గతి 


జేపడె దై 9లోక్య విజయ సిద్ధి న్నాకున్‌ 
a © 

[బావెన _పహస్తాదుల్‌ 

రూవటీరి మదీయ కామ లోలుప బుదిన్‌. 


a 


, రామున్‌ వధింప జాలక 


యీ మెయి జీవించి యున్న నేమి ఫలము వో 
తామహిళామణితో నా 
చేమిపని దివంబు సొత్తు నేనుం గూడన్‌. 


‘£72 


చిర్‌4. 


కెక్‌ర్‌. 


856. 


జెలి7. 


ఏల్‌. 


శ్రీరామకథాకంద్న్న 


అనుచున్‌ విహ్యల చిత్తం 
బున ధైర్యము దూలి పం క్రిముఖు డేడ్యం గా 


గని |తిశి రాఖ్యుం డగు త 
తనూజు డేతెంచి యి వ్విధమ్మ్ముగ బలికెన్‌, 


హతు డయ్యె న్నరు చే నా 

పితృవ్యు డం చీ గతి దురపిల్లం జనునే 
క్షితిదరదేహుండు విధి 

(పతికూలత గా కిటు వడు వాడె యొకనిచే. 


స్వయముగ నీవున్‌ భువన. 
[(తయంబు నోర్వుం గల విధి దత్త మహా శ 
క్రి యుతుండవు నీ కా నరు 


జయింవ భరమౌనె యెల సంతాపింవన్‌. 


జనకా! యే నేగి వధిం 

తు నన్నరాధము ననుజుని తోడ గపులతో 
డను గరుడుం డుర గమ్ముల 

దునుము గతి న్నీ విట బరితోషం బందన్‌. 


అంతన్‌ జనుదెంచిన దే 

వాంతకుడు నరాంతకుండు నతికాయుండున్‌ 
బంతము లాడిరి మేమ వ 

ధింతుము దాశరథి నంచు దివ్యద్భుజులై 


భా 173 


859. 


861. 


862. 


868. 


నలువురు కొడుకులు వీర 
(పలాపములు (శ్రవణ సుఖకరమ్ముగ నాడన్‌ 
బలలాశనవతి హర్షో 


జ్జ లేక్షణుం డె గవుగిట వారిం గొనుచున్‌. 


కాల (పచోదితుం డై 


యాలం బొనరింప బంచె నవ్యారి మహా 
భీలమ్ముగ వారు రిపున్‌ 
గూలిచి వత్తు రను నాశ కొన్నన లెత్తన్‌, 


సమరంబున రిపు విజయం 
బమర దళాస్యుడు ని జాత్మ' జావళికి సహా 
యము గానంపె మహాపా 


ర మహోదరులన్‌ నిజానుజన్ముల నెలమిన్‌. 
వలగొని దనుజపతికి జో 

తలనిడి వా రేగిరి రణధ్యాతికి దేహం 

బులకు మహౌషధ గంధం 


బు లలమికొని శాత రేజము ల్మెజయంగన్‌. 


సురకరిజన్యంబును నా 

భర ణాలంకృతము నగు నిభ|శేష్టము వె 
నరుగుచు గనంబడె మహో 

దరుం డపర శైల సంగ తార్కు౦ డనగన్‌. 


866. 


B68. 


(శ్రీరామక థాక ౧దడమ 


స్ట అనవద్య రథ స్టీతుడున్‌ 


ధనుర్ణరుండు (దిశిరుండు దలపించెన్‌ ధా 
రుణిధర విలస ద్వెద్యు. 
దణంద బావ కలితంబు ఘన మెఘంబున్‌, 


/ సకలాభర ణాలంకృతి 


|బకాశ మానుడు ధనుర్ణర (శేష్టుండున్‌ 
(బకట పరా|క్రమ నీలు డ 
తికాయు డొ ప్పెసగె మేరు దీధితి తోడన్‌. 


కన దులాాభ (వాసము 

గొని ఫీమతనుడు నరాంతకుడు శ్వేతాశ్వం 
బున వాయు వేగ మొవ్వం 

జనె శక్యాయుధ ధరుండు స్కందుం బోలెన్‌, 


= గద బూని మహాకాయుం 


డుద[గ తేజో పరా(క్ర మోత్సాహమునన్‌ 
బొదలి మహాపార్ము డరిగె 
గదాధరుం డగు కుబేర కలు్పుం డగుచున్‌, 


మణి కుండల రత్న కిరీ 
ట నైగనిగ్యములు ది క్రటమ్ము లలమ సూ 
ర్య నిభ (పభా నిధానులు 
చని రయ్యార్వురు రణ వేశంసోక్తులతో, 


యుద్ధకాండము 175 


869. 


S70. 


871. 


872. 


878. 


ఆ రాజకుమారులతో 

వెరి విదారణ పటిష్ట బహ్మాయుధ దీ 
పోరు చమూ వితతి నడిచె 

శ్రీరాముం జెనక సర్వ సిద్దం బగుచున్‌, 


రిపు హననమొ, యాత్మ నిధన 

మొ పట్టు వీడక చెలంగి పోరం గమకిం 

చి పలల భటు లేగిరి రా 

జ పదార్చిత జీవను అయి సమర స్టలికిన్‌. 


నింగియు నేలయు దద్దరి 
లంగా నార్బుచు నిశాచర గణంబు లటుల్‌ 
సంగర కౌతుక మలరం 
గం గపులం దాకి సాయ కౌఘము లేయన్‌. 


కపులుం జెలంగి యెదిరిం 

చి పృథుశిలలు భూరుహములు జిమ్మిరి భుజ శ 
క్రి పటుత్యంబులు మెజయగ 

విపు లోద్దత సింహనాద భీషణు లగుచున్‌, 


చెలగెన్‌ గదనం బతి సం 
కులముగ దలపడి యిరుదెగ గోధోజ్యల నే 
తులు దారు కాశ భూజ 
జ్యలి తాగ శర |పయోగ సన్నద్డులు గాన్‌, 


176 


874. 


875. 


977. 


శ్రీరామకథాక 9 


అరదము నరదమ్మున గరి 

గరి కేతన్‌ దురగము దురగము చే సమయిం 
చిరి వానర వీరులు నిశి 

చర సైన్యం బందు జొచ్చి సాహస మడరన్‌. 


కరవాల హస్తునిం ద 

త్కర వాలమ్మున, గదాయుధ ధరున్‌ గద చే 
వర శూల భూషితున్‌ ద 

తర మాయుధమున నడిచిరి వానర యోధుల్‌. 


, రక్కసులుం జెలరేగుచు 


జక్క-డచిరి గపుల కాత శర సంహతులన్‌ 
వెక్యస మయం జూడ్కు_ల 
కక్కుంభిని ర క్తమాంస కర్దమ యుత మై. 


వానర విజృంభణమ్మున 

దానవ సైన్యము బలాయితం బగు చుండన్‌ 
బూని నరాంతకుడు జవము 

మై నేగె గపీం్యద సైన్య మధ్యంబునకున్‌. 


(తాసము న న్నుజు మాడం 


గా సాగె నాంతకుండు గపివితతి మహో 
ల్దాస పక్రియ నేచిదు 
రాసదు డై యచటి వానర బలంబులకున్‌. 


యుద్ద కాండము 


879. 


880. 


681. 


682. 


888. 


177 


వలముఖ దేహా వయవం 


బులు (పోవులు గా బడె రణభువి నెల్లెడలన్‌ 
జెలగె మహా లే ధానం 


బు అంబుధి తరంగ రు సముద్దోషములై ॥ 


యో 


అంతకు చందం బొప్ప న 
రాంతకుడు కడంగి కూల్పు నగచరతతు ల 
త్యంతాకులులై పాటి ఖ 


రాంతకు మబువు గన భాస్క_ రాత్మజు డంతన్‌. 


అంగదు జేరి నరాంతకు 
పొం గణ గార్పంగ నేగుము కపి సమూహం 


బుం గావు మనగ నతడున్‌ 
సంగర కౌతుక మెలర్ప జనె నుద్ధతుడై. 


(ముక్క-డి మూకల జంవుట 

యెక్కు-డె! శౌర్యోద్ధతుండ వే యగుచుం బెం 
వెక్కుదు వేనియు “నాతో 

నెక్కటి కయ్యం బొనర్చి యే పారు మికన్‌. 


ఏ నంగదుడ నరాంతక। 

వానర రాజ్యాధిపుండు వాలి సుతుండన్‌ 
నా నేర్పు దీర్పు జూతువు 

గాని నిలువు మోరి దుష్ట! కదనంబునకున్‌. 
ఏవమ్‌. 12 


178 


884. 


885. 


886. 


887. 


888. 


శ్రీరామకథాకందము 


అనిన నరాంతకు డిట్టనె 
కను గానక మిట్టిపడెదు కలహం బేలా? 


నినువంటి బాలకునకున్‌ 
జను మటు గా దేని చావు సత్యము సీకున్‌. 


అన నంగదు డన బాలుం 

డ నంచును ఛలమ్ము మెయి రణము సేయక షా 
జీన నేమొ గాని యూరక 

నిను న్విడువ జూపు మింక నీ భుజళ క్రిన్‌. 


అన నుద్యత్కోధమునన్‌ 
దనుజుం డంగదు నురంబు న న్ర్వైచె సుప 
ర్య నికర సం|తాసము దై 
త్య నాయ కోల్లాసము మహిత |పాసంబున్‌, 


ఆరుణార్క. ద్యుతు లీనుచు 

నరాంతక [పాసము గగన చ్యుత మౌ చి 
చృజపిడు గట్టులు దాకియు 

విణీగి పడెన్‌ వ| జిపౌ|తు వడద యురమునన్‌. 


శకలము లై పానము వడ 
నకుంఠిత జవంబు మెజయ నంగదు డున్మిం 
టి కెగసి డీగి చజచె నరాం 
త కాళ్వ మూర్దంబున గరతల మెత్తి వడిన్‌. 


యుద్దకాండ ము 


889. 


B90. 


B91. 


B98. 


179 


కనుగుడ్డు బయ ల్యడ వా 
తను ముక్కున శోణితంబు ధారలు గా |గ 
క్కి. నరాంతకు డధిరోహిం 
చిన తురగము నేల గూలె జీవం బెడలన్‌. 


తన యాయుధంబు వృథయె 

చనుట, నిరాయుధుడు వాలి సంభవుడు హయం 
బును దున్ముట గని మే న్దెలి 

యని కోపంబున నరాంత కాసురు డంతన్‌. 


దృుఢముష్టి సాచి యంగదు 
బొడిచె నురంబున బరవశముం జెంది ధరం 
బడి యంగదుండు బోధము 
వడసి వడి నెగని యవార్య బల ఏస్పూ ర్తిన్‌, 


కరతలమున నడిచె నసురు 

శిదంబు బలు (వేక్క- లగుచు జెలాచెదరె 
ము 

ధర బడె నయ్యది దానవు 

శరీరమున గూల శైల సంపాతమనన్‌. 


అమరాదిం దునుముటన 

య్యమరాధిపు పొత్రు దద్ద యగ్గించిరి దే 

వ మహర్షి గణము లానం 

దమునన్‌ దాశరథియు నఖినందించె గడున్‌. 


150 


894. 


895. 


896. 


897. 


898. 


(శ్రీరామకథాకంద మ 


ఆ రీతి నరాంతకు పా 
టారసి దుఃఖాకులులు మహ్మాకోధులు నై 


వైరిం గూల్చ జసిరి ని 
ర్వారణ దేవాంతక |త్రిశిర మహోదరులున్‌, 


ఆ మువ్వు రేక మెయు. 

ద్దామ జవంబున నెదిర్చి తారాసుతువై 
దోమర గదా శిత శర 

సోమము లేయంగ నంగదుడు సత్య్వరుడై. 


తరువులు వై వంగ మహో 

దరుం డుడిపె దోమ రాయుధంబున శిలలన్‌ 
గురియంగ నులు మొనర్చెనీ ' ' 
శర (పతతి చే |దిశిరుడు జాతుర్యమునన్‌, 


కరి బురి కొల్పికొని మహో 

దరుం డడర నంగదుండు దంతావశమున్‌ 
జజచె నజచేత కుంభం 

విరు వక్కలు గాగ నెత్తు రెగసి' పడంగన్‌. 


అంతట బోవక యక్కరి 

దంతంబులు బెజికి వైవ ధారుణి బడె గా 
లాం తా[భోపమ ఘీం కృతి 

రంతు ల్సేయుచు మహోదర భయావహ మె. 


యుద్ధకాండము 181 


899. 


900. 


901. 


902. 


కరి దంతము లూడ్సి నహో 

దరు నవియం గొని బెట్టిదంబగు ముష్టిన్‌ 
హరినాథ సూనుడు మహో | 
దరుండు ధర బడియు నెగసీ తాడించె గపిన్‌. 


పలల |పహారమున జే 

ష్టలు దక్కియు నంగదుండు జాత స్పృహుడై 
కలియం బడ బోవన్‌ ద 
లలాటమున నేసె నరి జల ద్యాణములన్‌. 

(96) 


రాకాసులు మువు రంగదు 

దాకుట సీక్షించి పర్వత శిఖరి వై చెన్‌ 
పీక దిశిరు వై నీలుం 

డాకిడె దేవాంతకు ననిలాత్మజుడు వెసన్‌, 


తునియ లొనర్చె గిరి శిఖరి 

ననల్ప నిశి తాగ సాయ కావళి |దిశిరుం 
డనిలజు నెదిర్చె బరిఘం 

గొనుచున్‌ దేవాంతకుండు గోరో(గుండై. 


. హనుమంతుం డంత దివ 


మ్మున కెగసి యసురు శిరమ్ము బొడిచె దుతగతిన్‌ 
మన వ_జముష్టి యసురుడ 
వని బడి చచ కనుగుడ్డు బయలు వడంగన్‌. 


(శ్రీరామక థాకందము. 


. "కుదుం డె (తిశిరుండు మ 
ఆ ఆలూ 


హద్దనువున గూర్చి యేసె నాపగ తతి న 
త్ఫుద్దతి నీలుం డవియగ 
నద్దా యంచున్‌ జనె గవియ మహోదరుడున్‌. 


ఎ నీలుడు త చిత నారా 


చాళిన్‌ జర్జరిత దేహు డయ్యు గడంకన్‌ 
శాల శిఖరంబున మహా 
ఫీలముగ మహోదరు దల విజుగం గొట్టెన్‌. 


(తీళిరుం డరుదెంచి మహా 


నిశిత శరౌఘంబు బజపీ నీలున్‌ బవమా 
ననుతు నలయించె బెల్లుగ 
విశీర్ణ మొనరించె హనుమ వెనుశిల వై వన్‌. 


| తతవి|క ముడు జగ త్పా 


ఇతనూజుం డంత రావణతనూజు రథా 
శ్భ తతిన్‌ బద ఘాతమ్మున 
తతి బడ, గొట్టి పొడి సేసె జెచ్చెర రథమున్‌. 


= విరథుం డె (తీశిరుం డు 
| ద్దురగతి శ క్ర్యాయుధంబు దోరపు టురమున్‌ 


గురినూనీ యేయ రీరత 
గరముల గొని విరిచి వైచె గరువలి సుతుడున్‌. 


యుద్దకాండము 183 


909. 


910. 


SLE 


912. 


918, 


కరవాలము చేత గొని య 
నురు డడరంగ బవమాన సుతు డుద్దవిడిన్‌ 
గరికిన్‌ లంఘించు మృగా 
దిరాజ మన నెగసిత ద్దితిజు నొడిసి వెసన్‌. 


కరవాలంబున ఖండిం 

చె రయంబున జెలగి తిశిరు శిరముల్‌ మూడున్‌ 
బరమోద్యగత, నార్త న 
స్వరముల బాణి రతికాయు సన్నిధికి భటుల్‌ . 


గదబూని మహాపార్మ్వుడు 

(తిది వేశ భయావహుండు రేగి నల్ప 
(కుధ మది రెక్కాన గప్పులన్‌ 

వధింప సాగె, బుషభుండు వడి నడ్డంబై. 


అసురగదామాతమునన్‌ 

వసుభం బడి లేచి యెగసి బాహు బలం బొ 
ప్ప సురారి వె బడి గదన్‌ 

(గసించి మోదె శిరము బలు [వక్కలు గాగన్‌, 


సక లాస్త్ర రహస్య విదుడ 

తికాయు డేతెంచె దృ క్రతిన్‌ బెల్లుగ ని 
ప్పుకలన్‌ రాల్బుచు దేవాం 

తక (పభృతి బంధు జన నిధన తావమునన్‌. 


184 


914. 


919, 


918, 


917. 


918, 


శ్రీఠామకథాకందము. 


అరు ణార్య- ద్యుతి భాస్వర 

మరు జవ సహ|స హయ సమాయోజిత ది 
వ్య రథంబున మణికుండ ల 

కిరీట కాంతి దిశలు వెలిగించుచు వచ్చెన్‌. 


కరమున దివిజేం్యదో జ్వల 

శరాస నిభ ధనువు దాల్చి సక లాశా గ 
హ్యరములు (మోయ గుణధ్యని 

బజగం జేయుచు నిశిచర వరు డేతేరన్‌. 


మజలి పునర్జీవితుడై 
యరుదెంచెనొ కుంభకర్ణు డంచు గపిభటుల్‌ 
బరువెత సాగిరి సమర 


పరాజ్ము ఖత్వమున నమిత భయ మావహిలన్‌, 


అడుగో చూడు విభీషణ! 

కడు నుద్దతి సింగపు గనుగవ మెజయగ వ 
చ్చెడు గిరి సద్భ శాకారు డొ 

కడు విపుల సహస తురగ కలిత రథమునన్‌. 


అగపడు చున్నది రథమున 
నగణ్య తోమర పరశ్వ ఠాసి ధనుస్తూ 


ఇ గదా ద్యాయుధ తతి, భయ 


ద గతిన్‌ రాహు (గహంబు ధ్యజమున దోచున్‌. 


యుద్ధకాండము 185 


919. 


920. 


921, 


'9్ర22. 


‘928, 


కరమున శక్యాయుధమున్‌ 

ధరించి మృత్యువె యనంగ దర్శన మాతో 
గ రిపు (పా ణానిల సం 

హరణో ద్దుర తేజము మెజయం జనుదెంచున్‌. 


తెలువుము వీ డెవ్వడొ కుం 

డల మండితకర్ష మంగళక రాక్షియుగం 
బులతో నాది త్యాంత 

ర్విలస త్తారాధిపు డన వెలుగుచు వచ్చున్‌. 


అను రామున కత డిట్టనె 

వినుము (పభు! దళాస్యు సుతుడు వీ డతికాయుం 
డనగ (బనీద్దుం డఖిలా 

స్త్రనిపుణుడున్‌ కాస్త్రవిదుడు దండ్రి కెన యగున్‌. 


నిర తాత్మ ధ్యాన పరుడు 

గరి తురగ రథాధిరోహ గరి మోపేతుం 
డరి వీర నిర్మథన చా 

తురీ ధురీణుడు బరగు జతు రుపాయుండై. 


తప మొనరించి పితామహు 
కృప నృడ సె రామ! వీ డనేకాస్త్రములున్‌ 
రిపు దుర్చేద్య కవచమున్‌ 
దపన స మోర్డీ ప్త కాంచన స్యందనమున్‌, 


186 


926. 


(శ్రీరామకథాకందము. 


. అలతీం బోవండు నువ 


ర్వుల గెల్చిన వాడు దై_త్యపురి నిర్బీతిన్‌ 
విలసిల్లు వీని |పాపున 
విలంబనము సేయ దగదు వీనిం గూల్పన్‌. 


. అనుచుండం దనుజుడు జ్యూ 


సినాద మొనరించి బాణ నిచయ మ్మడరిం 
ప నఖాయుధ తతి కూల న 
గణితమ్ముగ ఛిన్న మసక [గీవంబై, 


ఎదిరించి రంత ద్వివిద కు 

ముదులున్‌ నీలుడు శరభుడు బూర్యామరు ను 
న్మదవృతి భూరి భూమిరు 

వా దారుణ శిలా (పవృష్టి నందజు నొక దై. 


= విలుకాం్యడ మెణి యగు న 


ప్పలలాశి శర |పయోగ వై దుష్యమునన్‌ 
శిలలన్‌ దరువుల బలు దు 
న లొనర్చియు నొంచె గపుల గాత క్షతులన్‌.. 


- ఎదిరించిన కప్ప లెల్లరు 


విదారి తాంగంబుల భుజవీర్యము లడగన్‌ 
గదనోర్విం బడగా దు 
ర్మదుడై యతికాయు డి ట్రఅచె ను్ముగముగన్‌. 


యుద్దకాండము 187" 


929. 


930. 


931. 


982. 


౪ కికి, 


దితిజేశ్వరుండు రావణు 
సుతుండ దర్పోద్దతుండ సుర దుర్ణయుడన్‌ 


అతికాయుడ శకి సమ ' 
న్వితు లుత్సాహ పడిరే ననికి రం డింకన్‌. 


అనుచున్‌ మోరముగ ధను 

ర్లుణధ్వని నానర్ప (గోధ ఘూర్డిత మతియై 
చనె లక్ష్మణుండు చాప 

ధ్వని దిశలు (పతిధ్వనిలప దనుజు నెదిర్పన్‌. 


దితిజుండు ద ద్దనుష్టం 

కృతికిన్‌ మదిమెచ్చియు బలికెన్‌ లక్ష్మణు నా 
కృతి జూచి, తగని దురహం 

కృతి వచ్చితి విట్లు పోరికిన్‌ బాలకుడా! 


ఇది దుస్సాహసము దురా 
సదుండ దిక్పాలక (వజంబున విన్‌ 
గదన స్థలమున, మెల్ళ్కొ_ 


లృ దలంతువె యిట్లు సుప్త పంచాస్యంబున్‌. 


రణమునకుం జాలవు జీ 

వనమున్‌ దక్కిం౦చు కొమ్ము వచ్చిన దారిన్‌ 
జని వడి జాలక! కాకు 

న్నను నిన్నిప్పుడ యమ సదనంబున కనుతున్‌. 


188 


934. 


985. 


987. 


988. 


(శ్రీరామక థాకందము 


అనినన్‌ లక్ష్మణు డిట్లనె 

రణస్థలి న్నిల్చియు వదరం జొచ్చెద వ 
ట్రని నంతనె శూరుడ వౌ 

దె! నిక్క_పున్‌ శూరొడ వగు దే నౌఆు మనికి 


అని పల్కి లక్ముణుం డం 

త నిళాతాంబకము ధనువునం గూర్చి రణ 
మ్మునకున్‌ సిద్దమ్ముగ ని 
ల్చిన గోపించి దనుజుండు శీత శర మేయన్‌, . 


, అలిగి సుమి తాతనయుం 


డలవోకగ నంబరతల మం దద్దానిన్‌ 
ఐలునారసమున దున్మి వ 
లలు నేసెం బటుశరంబులం ది వగతిన్‌.. 


దితిజుండు ద చృరావళి 

వితథం బొనరించి చండ వేగమున శర 

(పతతి నడరించె సౌమి 
(తి తనువు లక్ష్య౦బు సేసి ధృతిమంతుండై.. 


దితిజ |పయుక్త నారా 

చతతిన్‌ ఖండించి వైచి సౌమి|తియు దా 
నతికాయు వై నురవడిన్‌ 

బత్మతి సాహస మేనె వృజనిభమ్మున్‌. 


యుద్ధకాండము 189 


989. 


940. 


941. 


942. 


948. 


సౌమి|తి యేసిన శర 

సోమము విటిగి పడె రాక్షసుడు దాల్చిన య 
మ్మెమజువు దాకి, భూత 

(గామంబు ససంభమంబుగా గన జొచ్చెన్‌. 


ఆ రీతి శరము లెల్లం 

ధారుణి బడుటం గని కుపితస్వాంతుండై 
యా రాముదమ్ము డొక బల్‌ 

నారసమున నొంచె రిపు లలాటంబు వెసన్‌, 


హరదేవు శరాహతికి (ది 

పురగోపుర మనగ దానవుడు మై కంపిం 
ప, రథంబున గూలం బడె 

శవిరంబు బట్టికొని కొంత సేపటి దాకన్‌. 


అవలన్‌ స్వస్థుం డ్రె దా 

నవుండు లక్షణు మనయు న న్మెచ్చియు దా 
బవి సన్నిభ తీవ శరం 

బు వక్షముం గాడ నేసి పొలిచె బలియుడై. 


ఉరమున నాటిన శరమున్‌ 

బెరికి పడ నై్వైచి కనుల నిప్పులు రాలన్‌ 
బరగించె దానవుని వె 

నురవడి సౌమి|తి యగ్ని హోతాస్త్రంబున్‌. 


190 


944. 


కేల 
Him 
ఇ 


౪47. 


సూ 
Hime 
cD 


శ్రీరా మకథాకంద్వు 


అతికాయుడు సూర్యాధి - 
ష్టికాస్త్రముం బజప నవ్వి చెలగుచు ద్మీవో 

దతి నాండొంటిం దాకిని 

హతమ్ము లయ్యె వియదధ్యమం ద|బముగన్‌. 


కనలున నె నై షేకాస్త్రము 

దనుజుం డేయంగ రాము దమ్ముం డెం|దా 
స్రనిహత మొనర్చె, ననురుం 
డనివీన యామ్యాస్త్ర మడగె ననిలాస్త్రమునశ్‌. 


. కరకు శరము లెన్నేసిన 


నరివీరుం డశ్లథతనుడె యుండుట న 
బ్బురపడి లక్ష్మణు డంతన్‌ 
బర వె మరు[ల్పేరితుడయి (బహ్మాస్త్రంబున్‌. 


ఆ యస్త్రము దుర్వార్యం 
బై యనురు శిరంబు దున్మె నాహవభూమిన్‌ 


హా యని వెల్పార్చుచు నతి 
కాయుని నెన్యంబు వబాజె గన్న తెరువునన్‌. 


ఇందోజిత్తు యుద్ధమునకు వచ్చుట 


* అతికాయాదులు కూలుట 


దితిజేశ్వరు డాలకించి దిగు లంది చమూ 
పతులం గని యిట్టనె రా 


ముతో దలపడిి [పతుకండు పో యొక డేనిన్‌, 


యద్దకాండము 191 


19. సుర విజయమ్మున దోడై 


950. 


951. 


952. 


99. 


పర గిన తమ్ములు ఘట|శ వాదులు రణసు 
స్థిర వి కములు తనూజులు 
ba కటట వడిరి రణంబున బలియె. 


అమరేశునకున్‌ దీటై 

సమరస్థలి నిల్చి నట్టి సాహసి భుజవి 
[కమళాలి _పహస్తుడు తృణ 

సము డయ్యెన్‌ వానర నర జాతుల కకటా! 


సామాన్యఇ్మాదవుడె 

యా మానవు డంచు థావ మందెంచితి గా 

సీ మాధవుం డనుట నిజ 

మౌ మాట యటం చెజుంగ నయ్యి నిపు డిటుల్‌. 


వర లబ్ది నాగ శర దు 

రర బంధము బాయ గల్లి రాము డనుజుతో 

వర మంతౌషధ సభకి. 

మజి మాయయొ యొబజుగ జాల మది సందియమౌ, 


ఆయన నాశరహిత నా 

రాయణు డే కావలె మన రాక్షసవరులం 
దాయోద్ద నెదుర జాలెడు 

నాయోధన కుశలు డొక్క జైనం గలడే. 


192 


954. 


955. 


956. 


957. 


౪వరి. 


పురి గాపాడుడు మీ రన 


వరతమ్ము |బధాన రాజ వథములు నగరుల్‌ 


చుర జన నివాస గృహముల్‌ 
జొజ నీయకు దేరి న య్యశోకవనమ్మున్‌. 


చులకన గా జూడకుడు గ 

పులంచు, రేబవలు నిద్దముగ నుంచుడు సే 
నల, న పమత్తు అగుడని 

పలికి దశాన్యు డరిగె నిజ భవనమ్మునకున్‌. 


భవనము సేరియు నా బం 

క్రివదనునకు జేకుజదు మదిన్‌ స్వాస్థ్యము రా 
ఘవు గెల్చు నుపాయము సం 

భవింప దిక శోకవహ్ని పాయక రగులున్‌. 


అత డాగతి ఘనశోక 

(పతప్తు డై యుండ మేఘరావుం డరుదెం 
చి తగువిధంబున ద [త్ప 

స్తుతి నేసి విచార ముడిపి తో నిట్టనియెన్‌. 


నా శరముల పద నెజటుగుదు 

వాశ రనాథ! తలకకుము, వానర తతితో 
దాశరథుల నిప్పుడ ధా 

తీశయనుల జేసి వతు దిరముగ గనుమా! 


యుద్ద కాండము 193 


959, 


960. 


961. 


962. 


963. 


అనుచున గొన్ని పగల్భ వ 

చనంబు లాడి పితృ హృదయ సం|పీతిగ, ది 
వన లంది మెఘనాచుడు 
చనె బహ్వాడంబరమున సమరంబునకున్‌. 


కదన స్టలికిం జేరి య 

రదంబు డిగ్గి కుశలున్‌ జలంబు సమిధలున్‌ 
మృదుగంధాక్షతలున్‌ సుమ 

కదంబములు నేర్పడంగ గావించి యొగిన్‌. 


అనురూప మంత పఠనం 

బొనర్చి విధ్యు కసరణి హోమంబున్‌ జే 
సీ నిశాచరు డగ్నాారా 

ధనము సలివె భకక్తిపూరిత స్వాంతుండై. 


కనకాభర ణాలంకృతి 

దనరారుచు నగ్ని దై వతము కుండమునన్‌ 
జనియించి కై కొనియె మే 

ఘనాదు డొసగిన హవిస్సు కరముం బీతిన్‌. 


అతులాత్మయోగ నిష్టా 

రతుడై |బహ్మాస్ర మంత రాజంబు జపీం 
చి తురగ సూత రథాయుధ 

తతి నృవపూత మొనర్చి దనుజుం డంతన్‌. 


SKK._13 


194 


964. 


966. 


967. 


968. 


ఢ్రీరామక థాకంద్వ 


ఎగసి యరదంబు తోడన్‌ 

గగనమ్మున కిం|దజిత్తు కనరాక శితా 
శుగ వర్షం బొనరింవ గ 

పీగణమ్ములు నేలగూలె భిన్నాంగములన్‌. 


. ధఠరణీతలమున రాతిం 


చర సెనికు లభ మార్గ చరుడై రాతిం 
చరనాథ పుుతుడును వా 
నర సేనల జక్కడచిరి నానా గతులన్‌. 


హనుమ న్ముఖకపి వీరులు 

బెనుశిలలున్‌ _మాకులు గొని వియదధ్వమునన్‌ 
జని యెదిరించిరి తన్మే 

ఘనాదు భుజ శౌర్య ధైర్య గర్వ స్పూర్తిన్‌, 


తన వై కపివీరులు వై 

చిన భూరి శిలా తరువుల ఛిన్నమ్ము లొన 

ర్చి నికాత పుంఖముల ద 

తనువుల గాయము లొనర్చె దనుజుండు వెసన్‌. 


గుణ మోషం బొనరించుచు 
ధను వాకర్ణముగ దిగిచి దశకంధర నం 
దనుడు పరగించె శిత మా 
గ ణాసి తోమర గదా పరశ్వథ వితతిన్‌. 


దుద్ధకాండము 195 


969. వలయీకృత దనుజ ధను 


ర్ట, 


శృలిత బహు విధాయుధ హతి జచ్చిరి కపియో 
ధులు లక్షలు కోట్టుగ జే 
ష్టలు దక్కిరి రవిసుతాది శౌర్య నిధానుల్‌, 


. అసుర (ప్రయుక్త నారా 


చ సంతతులు వచ్చి రామ సౌమ్మితులవై 
ముసరె నెడలేక పర్ణ 
న్య సలిల వృష్టి యచలంబు నట్టు లుర వడిన్‌. 


. అనుజున కిట్టనె రాముడు 


వనరుహ భవ బవ త్త (బహ్మాస్త్రము వై వె 
చె ననురు డయ్యది న సృష్టిం 
చె నిట్టి యాయుధతతి, (పతి చేమోడ్సె యగున్‌. 


మా రెరుగని యీ యస్త్రము 

దారిపడి యెదిర్చి నిల్చి |బదుకం గన రె 
వ్వారును దమ్ముడ! కావున 

పోరు టుడిగి గౌరవముగ ee తగున్‌, 


. అన న ల్లొనర్చి భూమి శ 
(శత) 


యనించి రవ్వారు మూర్చ నందిన గతి, న 
య్యనవద్యా స్ర్రంబు శమిం 
చె నంత మజలి చనె నిం|దజిత్తున్‌ బురికిన్‌. 


196 


974. 


9705, 


976. 


977, 


978. 


శ్రీరా మక థాక రదమ 
ఎటుపోయిన శవమయమె 

యెటు విన్న మహా ర్రనాద హృద్భేదకమై 

యెటుచూచిన మాంస్తాస వి 

కట దర్శన మైన మోర కదన ధర్మితిన్‌, 


ఎవ రేమి గతిం బడిరో 

రవి జాంగద జాంబవంత (పభృతి కపులు జూ 
డవలె నటంచు |బత ప్ర మ 

తి విఫ్రీషణు డేగె గలయ దిరుగ హనుమతో. 


విపుల క్షత |సవ [ద 

క్ర వూర దేహ మరమోడ్పు గన్నులు, గొనయూ 
రుపు తోడ జాంబవంతు డి 

లపయిం బడియుండ నగ్గలం బగు వంతన్‌. 


ఆరితీ[.వాశుగ వేదన 

భరించి పూజ్యుండ వీ వవని గూలియు ని 
క్క_రణి |బదికి యుండుట వా ' 

విరి మాకున్‌ భాగ్య మని విభీషణు డనినన్‌. 


ఎటిగితి భవదీయ గళ 

స్వరమ్మున విభీషణుండ వంచు మహాత్మా! 
ఎణిగింపుము సేమము మె 

వరలునె వాతాత్మజుండు వానర సేనన్‌. 


యుద్ధకాండ ము 197 


979. 


980. 


991. 


992. 


988. 


అని జాంబవంతు డడుగం 


గ నిట్టనె విఫీషణుండు గర మాశ్చర్యం 
బున, రామలక్ష్మణుల వీ 
డి సి వి దేటికి హనుమ నడిగెదవు తాతా! 


అన జాంబవంతు డిట్టనె 

వినవయ్య వచింతు లోక విశుత చరితుం 
డనఘుడు మహాను భావుం 

డనిలజు డున్న సుఖు లౌదు రందటబు జగతిన్‌. 


అనుచుండ వాయు సుతుడ 
వ్వనరుహభవసూతి పాద పద్మంబులకున్‌ 
దన మౌళిగూర్చి యంజలి 
నొనర్చె భ_క్టి పపూరి తోత్సాహమునన్‌. 


ఆనిలజు దాపునకు (న 

మ్మని యిట్టనె జాంబవంతు డంత మరున్నం 
దన! యనుర తీవ శరవే 

దన బడు వానరుల దేర్చ దగు సత్వరమే. 


ఏ వశ స్టితిన్‌ బడిరి దా 

న వాస్త హతి రామలక్ష్మణ విభుల్‌ సద్ద 
ర్మవిచారరతులు త (ద్వణ 

నివారణ మొనర్చ నగు ననిలసుత! వైగన్‌: 


శ్రీరామకథాకంద్న 


నున పరాక్రమముల బితృ 


సముడవ్వు భువన తయమున సరివానీం । గా 
నము నీకు గపుల గావగ 
సమయం బిది పూను మట్టి నక్కార్యంబున్‌. 


ల మొండు గ. హిమాచల తలంబున హే 
మమయ బుషభ శృంగ సమీ 
సమందున ధగద్దగ |ప్రభాళి మెజయుచున్‌. 


సౌవర్ణకరణియును సం 


జీవ విశల్య కరణులు _బనిద్ధ మహిమముల్‌ 
పావని! సంధానకరణి 
నా విదితమ్ము లగు నవ్వి నాల్లొషధులున్‌, 


- అంబుధి వెనాకాశ ప 


థంబున హిమగిరి కరిగి త దౌషధులన్‌ శీ 


. యంబుగ జేకొని రమ్ము వి 


లంబన మొనరింపకు మనిలతనయ। యనినన్‌. 


* అలఘు సలిల (పవాహం 


బుల నతిశయ మొందు నబ్ది బోలె బ్రహర్షో 
కాల బల సంపద మె వ 
ర్థిలి భల్చుకనాథు నన్నుతించి హనుమడున్‌. 


యుద్ద కొండ ము 


989. 


990. 


991. 


992. 


998. 


199 


ఎగ సె |చికూట నగమ్మున 


_ కగణిత జవము మెయిద త్పదామాతమునన్‌ 


బగిల బెనుశిలలు లంకా 
నగరమ్మున రా ణ్లివేశనము లల్హాడెన్‌. 


(పచల దృవన ద్వార 

(పచయ భయోద్వేగ సంచల (దాక్షస వీ 
రచయంబుల గన్నపైై ని 

శిచరనగరి నాట్య ఘటన శివ మెత్తి నటుల్‌. 


మలయాచలమున కెగసి య 

వలీల వాతాత్మజుండు పదఘట్టనమున్‌ 
సలుపుచు శ్రీరామున కం 

జలించి గర్జించి రాక్షస భయంకరుడై . 


పవనాశన సదృశం బి 

న వాల మూర్ద్యముగ నెత్తి నభమున కెగ సెన్‌ 
(శవణద్వయంబు గుంచిం 
చి వీపు వంచి ముఖము దెజుచి హనుమ డంతన్‌. 


అనిల గమనంబునం జని 

హనుమండు హిమాచలంబు నం దె ల్రెడ డో 
దనాసియు గనలే డ 

య్యె నోషధి చయంబు భూమిభృద్దేశ మునన్‌. 


200 


994, 


995. 


996, 


997. 


998. 


శ్రీరామకథా కందము 


అంతం గాలవిలంబన 

మింతయు నోర్వుంగ లేక యిరుసేతుల వి 
[కాంతి మజయ ద దచలమున్‌ 

సాంతముగ బెకల్చి తాల్చి యంస తలమునన్‌. 


పరచె గరుడుం డనగ సం 

గర స్థలికి బుక్ష కపి నికాయమ్ముస క 
వ్వర గంధాాఘాణమునన్‌ 

శరవణ వ్యధ శమించి స్వాస్థ్యం బెస గెన్‌,. 


మృతకపు లెల్ల (బదికిరి నృ 

పతిసూనులు స్వస్థులెరి వాయుసుతున్‌ |బ 

స్తుతి సేసిరి బోరన ద 

త్యృతి రవిసుత జాంబవ |త్పభృతి వనచారుల్‌, 


కృత సత్కార్యుండై మా 

రుతి హిమశెలమున కత్యురుజవంబున నే 

గి తదౌషధ గిరి బూర్య 

స్థితి నెలకొల్పి మజిలి చనుదెంచె ముదమునన్‌, 


కపివీరు లపూర్వోత్సా 

హ పరవళు లగుచు నొనర్చి రమితోద్దతి దై 
త్య పటల హృదయ విదారక 

విపుల జయ జయారవములు ఖీషణ గర్జల్‌. 


యుద్ధకాండము 201 


100. పరమానందమ్మున దా 


శరథుల కడ కేగి రామచం[ ద విభునకున్‌ 
గరముల్‌ ముకుళించి యనం 


తర కార్యము రీతి దెల్చి త త్సృమ్మతితోన్‌, 


1000. రవినందను డి ట్లనె దా 
నవపతి కడు (సుక్క వేదనం బడుచుండున్‌ 
భ వనంబున నిషియుడై 
యవకాశం బిది మన కరిహనన మొనర్చన్‌,. 


1001. త్వర నేగి ముట్టడింపుడు 
పురంబు, దెగటార్పు డెల్ల బూర్యామరులన్‌ 
దతిమి తలతీమి, మారుతి! యిం 
క రామకార్యము ఫలింప గాంతు మనంగన్‌. 


1002. శిరసా వహించి యా భా 
స్యరనందను నాన జనియె గపితతి దివిటిల్‌ 
గరముల ధరించి లంకా 
పురాభిముఖమై సరభసముగ న వ్వేళన్‌. 


1008. పురమున భవన వితతికిన్‌ 
దరికొల్పిరి చిచ్చు కపి గణంబులు ర్మాతిం 
చర గృహములు గూలన్‌ భ 
స్మరాకలుగ ద న్నివాస జనసంతతి తో. 


202 


శ్రీరామక థాకంరన్న 


1004. గిరి నద్చశ ప్రాసాద ని 


1005. 


1006. 


జో 


కరంబు సర్వాభరణ సుగంధ _దవ్యాం 
బర భోజన వస్తు ధను 
శరా వశియు దగ్గమయ్యి సంవూర్ణముగన్‌. 


మరుపాన వివశ దేహులు 

వధూ పరిష్వంగ సౌఖ్య పరవశులు మహా 
యుధ ధారులున్‌ గరి తురగ 

రథాధిరోహులు సమనిరి రణయత్న పరుల్‌. 


జనులన్‌ హాహాకృతు లెస 

గె నభోవ్యా ప్రమ్ముగ, బరుగిడ సాగిరి కా 
మిను లెల్లెడ (బియ పరిరం 

భణమ్ముల న్విడి | పాణ భయ పేడితలె . 


. అలఘు (పవర్ష మాన 
B © 


జ్యలన శిఖామాలికా నిచయ సం|కాంతిన 
బలలాశన హర్మ్యా (గ 
మ్ములు బహు కుసుమిత పలాశము లనం దోచెన్‌, 


1008. కరి తురగ బంధములు స 


త్వర బాప బరి[భమించె భయలోలములై 
పురి[బళయ సమయ నీరా 
కర [భమ దాహ నక కాండంబు గతిన్‌. 


1009. 


1010. 


011 


1012. 


1018. 


దిశలు తెలియక పజచు న 
దశాన్యు భటులు సమసిరి శతసహ్మసములై 
దశరథ తనయు గుణధ్వని 
యశని సమంబగుచు మోగి నాశా|కాంతిన్‌, 


కెలా సోన్నత దశకం 
ఠాబయ కిఖరంబు గూలె నవసిన్‌ రామా 
ఖీల శరాహతి వానర 


కొలము గర్జించె గదన సంరంభమునన్‌, 


కలవరపడి కుంభ నికుం 

భుల నిర్వురి గుంభకర్ణ పుతుల నతి వీ 

రుల 2ంచఛె దశాస్యుం డ 

షల ముఖుల నెదిర్చి బార బహు 'నెన్యముతోన్‌.. 


దశవడన ైపేరితు లై 

దిశ లాకంపింప (దుతగతిం జనె ఘటక 
ర్ల నుతద్వయం బనికి మో 

రో సింహనాదముల వానర తతి నెదిర్చన్‌. 


అకు అట్టహాసమున జని 

పటు శ స్తాంస్త్రధరు లౌచు వానర సేనా 
పటల భుజళ క్రికిం బతి 

ఘటించి తునుమాడిరి శిత కాండాహతులన్‌. 


204 శ్రీరామకథాకీందము 


1014. నలిరేగి శిలలు భూజం 
లున్‌ గపులు వై వ దుత్తుము రొనర్చిరి దై 


we హమ. కన్‌ గో 
లల డేసీ, రణంబు సంకులం బయ న 


1015. ఇరు దెగవారు బరస్పర 
మురవడి దాకి యసి బాణ ముద్గర సరిఘా 
పరప గదా పాన శిలా 
తరు ముష్టి క్షతుల బడిరి ధరణి నసంఖ్యుల్‌. 


1016. అంగదుడు కంపను నెది 
ర్పెం గుపితాత్ముండయి, గదచేతం హరిం 
చెం గడు దీవమ్ముగ వా 
డంగదు మూర్చుబడె నాత తడవని గతుడై. 


101౧. స్కృతినంది యంగదుం డొక 
ఓతిరర శిఖరమ్ము రెండు చేతుల గొని తీ 
వతర రయంబున మోదెన్‌ 
దితిజు శిరోద్భేదనమున నిర్జీవుడు గాన్‌. 


10168. కంవనుడు వడుట గని వా 
లంవ గముల బొదివె శోణితాక్సు డరదమున్‌ 
దెంపున దోలించి కుధా 
కంపితు డై యంగదు న్మగంటిమి తోడన్‌. 


యుద్దకాండ ము 205: 


1019. 


1J20. 


1021. 


1022. ౬ 


2028. 


తారాసుతు శ పీరుని 

"తేదికి లంఘించి వేగ దిగిచి కొనెన్‌ దూ 
జీరము ధనువున్‌ దితిజుడు 

వారక బఆచె దివికి గరవాలము గొనుచున్‌,. 


కూడ దివి కెగసి యంగదు 

డోడక రాక్షసు నెదిర్చి యొడుపున ఖడ్గ 
మ్మూడ బెటికికొని వేసెన్‌ 

గాఢమ్ముగ దనుజ భుజ యుగాంతర సీమన్‌. 


కరవాలంబున జేతం 

ధరించి యంగదుడు గవిసె దనుజావళి ము 
ద్గరము గొని కోణితాకు డ 

డర నంగదు వై |బజంఘ డట బాసట గాన్‌. 


ఒకవై పు శోణితాక్షుం 
డొకవె పు [పజంఘు డప్పు యువరాజు నెది 
రి కలత బెట్టుట గాంచి య 
లుక మె మెందద్వివిదులు రూక్నేక్షణులై . 


పరచి జవమ్మున నిల్చి ర 

సురుల కెదుట మోహరించి సంభద్దతి దో 
డరుదెంచె రాక్షసుల క 

తరి యూపాక్షుడు మహోగ దర్పోద్దతుడై. 


266 శ్రీరా మక థాక ౦దము 
1024. పదనగు కత్తులు ధనువులు 

గదలున్‌ గొని దైత్యులు దరుకాం డాళ్మ చయం 

బు దరుచరులుం గొని కడగి 

రుద్యగ వృత్తిం బరస్స రోన్మూలనకున్‌. 


. కపివీరులు రువ్విన పా 

ద పాళ్మజాలము నడంచె దనుజ్యతయి చి 
[(దుపలై రాల శర గదా 

కృపాణ వాతి నూతరథహరి సమారక్షన్‌. 


po 
లా 
మా 
CJ 


1026. పరమర్మ నికృంతన పటు 
కరవాలంబు గొని బాహుగర్వి [పజంఘుం 
డురవడి నంగదు డాయ (బ 
హరించె సాల క్షమారుహంబున వానిన్‌. 


సత్‌ 
bo 
యై 


. కరవాలము ధ్యాతిం బడె 

గరచ్యుతం బై యసురు డెగసి సత్యరుడై 
హరివీరు లలాటమున [ది 

హరించె దృ ఢముష్టి నిస్పృహ ధరం గూలన్‌,. 


1028. వాలిసుతుడు లబ్బస్పృవు 
డె లంఘించి క్షణకాల మందు (బజంఘున్‌ 
లీల దెగనేసె దత్కర 
వాలమ్ము న మూర్ద ముర్వి బడి దొరలంగాన్‌, 


యుద్దకాండ ము 207 


1029. యువరాజు చే దజంమఘుం 


1030. 


1081. 


1082. 


1088. 


డవనిం గూలుట గని యరుణాకు డగుచు ను 
ద్దవడిన్‌ యూపాక్షుడు గపి 


గలి మహాఖడ్ల మొండు గరమున మెజయన్‌. 


ఆంగదు దాకం జను నను 
రుంగని వేగ ద్వివిదుం డరుగుదెంచి తదీ 
యాంగమ్ము నొంచె దృఢము 


ష్టిం గీలాలము [(సవించి డీలుపడంగన్‌. 


ఆలోన కోణితాకుడు 

హేలాగతి నేగుదెంచి యేపున గదచే 
వాలాయుధు మోద గపి ని 

రాలస్యముగ నొడిచికొనె న య్యసురు గదన్‌. 


అరచేత జరచె నంతట 

నురమ్మున నై్మందు డల్లి యూపాక్స్షున్‌ దా 
కిరి మైందద్వివిదులు స 

త్వరులై యూపాక్ష కోణితాకాసురులన్‌, 


ద్వివిదుండు రోణితాక్షున్‌ 

గవిసి ముఖంబు నిజ ఖర నఖవాతమునన్‌ 
జవమున అక్కి- ధరి|తి బ 

డవై చి పదఘాతముల గెడ పె గరిబలుడై.. 


206 


1034. 


1085, 


1086. 


1087. 


1088. 


శ్రీరా మకథాక0౦దషు 


మదమత్త వారణము లన 

నుకగు లగుచున్‌ సలిపీరి యుద్ధము యూపా 
క్షదనుజుడున్‌ మైందుండు భు 

జదండ మాతముల ముష్టి సంహాతుల వెసన్‌. 


మైందుడు యూపాక్షుండున్‌ 
(గిందు స్మిద్రై యొజగుచు లేచుచు బోరం 
గం దుది మైందుడు భుజ 
క్రిం దాడించి కొనె న ద్దితిజు [పాణంబున్‌. 


బలశాలులు మువ్వురు పల 

లు లట్టు కపియోధ వర బలోద్దతి (బాణం 
బులు బాయ బావిభయ వి 

హ్వలమై సైన్యము ఘట శవాత్మజు దెసకున్‌. 


అభయం బొసంగి కుంభుం 

డి భేం్యద శుంభద్లతి జని యేపున గపి వ 
లభులన్‌ మార్కొ-ని శిఖి ది 

రా 

ప్ర భూరి భల పభగ్న తనులం జే సెన్‌. 


ద్వివి దాం గద మైందులు గుం 

భ వజ సన్నిభ శర పపాతమ్మునకున్‌ 
భువి గూల జాంబవంతుం 

డు వేగదర్శియు సుషేణుడు నముద్దతులై . 


యుద్ధకాండ ము 209 


1089. 


1040. 


1041. 


1042. 


అరిగియు నద్ధ నుజు మహ 
చ్చర పథము నతి|క్రమించి చన జాలక ని 
ల్సిరి వేలాత్మికమణ మొ 
నరింప నేరనీ జలనిధి నా నిష్కి9యులై . 


కీళ విభుం డంతట నా 

కాశ పథంబున రయంబుగ నడరి గిరి సం 
కా కాళ్ళ (పతతి న్‌రవ 

కాశంబుగ గురిసె గుంభు కాయంటు పయిన్‌. 


శరజాలంబున గుంభుడు 

దెరలించె ద దశ్మసంహతి నమోఘముగా 
హరినాథుం డుద్యతో్క్క 

ధ రక్ష న్యేతుడయి దుమికె ద |దథమునకున్‌. 


హరివిలు బోని రాక్షసు 

శరాసనంబు దిగిచికొని సల్హాప మొన 

ర్చె రవిసుతు డిట్లు మెచ్చ 

య్యెర। వికమమున జనకున కీడగుదు వహో! 


1048. వరబలమున గాల్చె దివిజ 


వరుల న్నీదు వెదతర్మడి పం క్రిముఖుడు, దు 
ర్భర నిజ భుజ (పతాపము 

విరాజ మానముగ నీదు పితరుడు గెల్వన్‌. 
SKK-14 


210 


1044. 


1045. 


1046. 


1047. 


1048. 


శ్రీరామకథాకందము 


సరియగుదు విం|ద జిత్తున 

కరిద మనంబున, నలసితి వాహవ మందున్‌ 
విరమింతు గొంతవడి సం 
గరంబు, |శమ దేరి పిదప కడగుము కుంభా! 


పే రందినాడవు రను 
ర్థారుల లోనం జగమున రాక్షసులం దె 
వ్వారు సరిగారు నీ కని 
వారణ బడ గొట్టినావు వానర వరులన్‌. 


కదన పర్శిశాంతుం గూ 

ల్పె దపనసుతు డన్న వాదు సెందం దగవే 
విదిత | పాభవుడన్‌ నా 
కు దున్మెద రణో న్మదాధి కోత్సాహివి గాన్‌. 


అని మర్మగర్భముగ నూ 

ర్యనందనుం డాడ దుర్భ ర్మాగహ వశుడై 
దనుజుడు భుజబంధమున ద 

పనసుతు బట్టైెం బటవట బండ్ల గొజుకుచున్‌. 


రవిజుండున్‌ దలపడి (లో 

సి వైవ రాకాసియు గపిశేఖరు వై దూ 
కి విజ్బంభింప నతం డలు 

క వశంబున వీచె వార్ధి గర్భంబునకున్‌. 


యుద్ధకాండము 211 


1౧49. అంభోధి బడియు నెగసిన 
కుంభుడు పిడికిలి బిగించి కర్తా మహాసం 
రంభమ్మున దాకుచు న 
య్యంభోజ పాతాత్మజాతు నంగం పతష న్‌, 


1086 తనువున |స్రవించె రక్తం 
బినసుతునకు గోవ మినుమడింప నడిచె వ 
(జ నిభ దృఢముపష్షి గూలెన్‌ 
దనుజుం డంత శిరము శతథా భిన్నము గాన్‌. 


1051. కరికుంభోరస్కు.డు కుం 
భ రాష్షసుం డట్టు భూమి బడగన్‌ దత్ఫో 
దరుడు నికుంభు డడరె ఫీ 
కరముగ వానర వధాక్ల కదనంబునకున్‌. 


1052. దృగనల శిఖావళిం గా 
లగ నెంచు బగిది రవిపభవు జూచుచు హ 
సనగత కన తృరిమాయుధ 
ము గిరగిరం |దిప్పుచు వలముఖ ఫీకరు డై. 


1058. కనులకు |వేగగు తేజము 
న నికుం భుం డడర వెల్ల నగుమోములతో 
గనుచు న్నిల్చె గపి చమూ 
గణం బపుడు చేష్ట దక్కి. కదన క్షోణిన్‌, 


212 


(శ్రీరామక థాక ౦దష్ష 


1054. రవిసుతు దాకు నికుంభుం 


బవనసుతుం డడ్డగింప బల్మి మెయిన్‌ దా 
నవు డేచి వైచె బరిఘన్‌ 
బవనజు వక్షంబు దాకి పడె నది రండై, 


1055. సురనాథ ధ్వజ సన్నిభ 


పరిహాయుధ మురము దాక వడ కె మహావా 


నరు డొక్క. క్షణము మారుతి 
రరణీతల కంపనంబు తటి ళాల మటుల్‌. 


1056. అనిలనుళు డంత నూల్కొని 


క్షణలేశమున బరువె త్తి చజచెన్‌ వక్షం | 
బున దృఢముష్టిం దానవు 
దనువు వివ మయ్యు దేరి దైత్యుండు వడిన్‌. 


1057. అనిలజు నొడిచి భుజమ్ముల 


గొని పాజ దొడగె ననురుడు గొంకక మోద 
మ్మున రాక్షసాళశి జయజయ 
నినాదము లొనర్చ గపులు నివ్వెజు గందన్‌. 


10568. తరిచూచి మరు త్తనయుం 


జతురవడి భూరి ధరణధరోరుతనుండై 
ధరణీ స్థలి కణచి కెడపె | 
నరాదు నుగ పదమర్దనముల నికుంభున్‌. 


యుద్దకొండము 213 


1059. 


1060. 


1061. 


1062 


1069. 


మకరాకుడు గ్రీరామునిచే మడియుట 
ఆ రీతి గొంభకర్టులు 
ధారుణి |దెళ్ళుప నెణింగి దనుజేందుడు దు 
ర్వార |క్రోధోద్దీ ప్తిన్‌ 
బోరికి బంచె మకరాక్షు భూరి చమువుతోన్‌. 


తన తండి ఖరాసురు గూ 

ల్చిన వా డన్న పగ నెజియు చిత్తము తోడన్‌ 
జనె మకరాక్షుడు కదన 

మ్మునకున్‌ రాఘవు నెదిర్చి పోకార్పంగన్‌. 


వారును వీ రేల రణము 

శ్రీరామునితో జెలంగి సేయుదు నంచున్‌ 
పీరాలా పము లాడుచు 

బాజె శలభ మగ్ని వెకి బర్వు విధమునన్‌. 


జరలన శిభోపమ కాండం 

బుల నడ్డువడిన కపితతి బోకార్చుచు వి 
చ్చలవిడి నరుదెంచు దనుజు 

నిలునిలు మని రాము డేసె నిశిత శరంబుల్‌. 


మకరాక్షుడు రాఘవు సా 
యకమ్ము లన్నింటి (దుంచి యలవోక మహా 
వికటమ్ముగ నవ్వుచు నీ 
వికెందు బోగలవు తండి బుణముం దీర్తున్‌. 


214 


1064. 


1065. 


1066. 


1067. 


1060. 


శ్రీరామకథాక 9దము. 


ఆనుచున్‌ క్షణంబునన్‌ రా 
ముని గవ్పె |బచండ వేగమున దారుణ మా 
రణ పంక్తు లేసి, రాముడు 
తునిమె నభం బంద వాటి దున్మ_లు గాగన్‌. 


దనుజుస్‌ శరంబులం (దుం 

చును రాముడు, రాము డేయ జొచ్చిన |దుంచున్‌ 
దనుజుండు, బరస్పర మ 

టీని సేసీరి వార లిర్వు రధిక చలమునన్‌, 


డనుజుని వి లునిసినచో 

దునియును రాము విలుగూడ దోదోడనె, రా 
ముని మేన గాయ మెనన్‌ 

దనుజుని మెయి రెండగును ఇతంబులు దోడోన్‌. 


కరలాఘవ |పదర్శన 

బరగింతురొ వీ రనంగ బవరంబున్‌ సే 
సిరి వా రిర్వురు దివిన 

చ్చెరువున నమరర్షి తతులు చేరి కనంగన్‌. 


(కీడా కల్సంబుగ నె 

ట్రాడుట మాని రఘునాథ డంత మహ్మాక్రో 
ధాడంబరమున నురమున్‌ 

గాడి విరథు జేసె నొక్క క్షణమున దైెత్యున్‌. 


యుద్ధకాండము 215 


1069. 


| 
డై 
=} 
ఆ 


1071. 


1072. 


1078. 


రథ రథ్య సారథులు (దుం 

గ ధన్వమున్‌ దునిసి పోవ (గవ్యాదుడు వై 
చె ధర్నితికి డిగ్గి యళని 

విధంబున న్మూలము రఘు వీరా[గణి వె. 


= నాలుగు కితాథుగంబుల 


శూలంబుం |దుంచి యగ్ని చోదితముగ నా 
భీలాస్త్ర మేసె రాముడు 
గూలె ననుర భన్మరాశి కుంభిని మీదన్‌. 


ఖరరాక్షస నందనుడు మ 
కరాక్షు డ ట్టుర్వి గూల గల్లె సుర లకున్‌ 
బరమానందము దైత్యుల్‌ 
పరువిడి రవిరత శర (_పపాతాహతులై. 


ఇం (_దజిత్తు సజల యుద్ధమున కరుగుట 
మకరాకుడు గూడ రఘు 
పకాండ కాండాహతి నృరమపద సంపా 
ప్రికలితు డయ్యె నటంచు ద 
శకంధరుడు [కోధ భయ విషాద పరుం డై. 


పటపట పండ్లు కొణికి యు 

దృట విక్రము మఘనాదు బనిచెన్‌ నిజ సం 
కటముం దీర్చగ వానర 

పటలిం దాశరథి తోడ వధియించుటకున్‌. 


216 


1074. 


1075. 


1076. 


1077. 


1078. 


(శ్రీరామక థాకందము 


దెవత నాథు గెలిచిన మ 


హావీరుండవు జయించు టరుదె కుమారా! 


సీ వా వానర నర నె 
న్యావళ? కొన్ము విజయ మ్మనన్యాదృశ మున్‌, 


మాయ |బదర్శించుటొ, భవ 

దీయ భుజ పరా_క్రమంబు దెల్లంబుగ నా 
దాయలతో బోరుటయో 

సేయుము రాము న్టయించి చెచ్చెర రమ్మా! 


అన నిం దజిత్తు సంతస 

మున దండికి మొక్క యాగభూమి నియమముల్‌ 
దనర నభిచార హోమం 

బొనర్చి తన్పె సుర రాక్ష సౌఘము భక్రిన్‌. 


తురగ చతుష్టయ సబిత 

మరదంబు ధను శ్ళరాది మహితాయుధ సం 
భరితం బై నిల్చె నెదుట 

బరితృ ప్త జ్వలన దైవవర దత్తంబె. 


పరిమార్పు నిష్ట సంగర 

ధరితి గపట యతి వేషధారుల నా దా 
శరథుల గపి మూకలతో 

సురశ|తు |పీతిగ ననుచు |బలావమునన్‌. 


'యుద్దకాండము 217 


1079. 


1080. 


108i. 


1082. 


1088. 


అరద మధిరోహణము సే 

సి రావణ సుతుడు దివి కెగసి యదృుళ్యుం 2 డె 
కురియించె బాణ వర్ష మ 

విరతంబుగ వానరాళి విభమ మందన్‌. 


అసితా భ చృన్న విహా 
యసంబునం గానరాని యర్కుడు వోలెన్‌ 
మసలుచు నా రావణి తీ 
క్ష సాయకము లేసె రామసౌమి(తులపె. 


అవిదితముగ వచ్చి పడు శ 
రవితతి నోర్చికొని దాశరథు లుదృటు లై 
యవిరశముగ నేసిరి దను 
జ వధార్థం బ |భపుం దెస శితశరంబుల్‌. 


అమరపథంబున ద ద్భా 

ణములం దప్పీంచు కొంచు నలిరేగి శరౌ 
ఘము లేసె రావణి యమ 

ర్షమునం గపి నెన్య నిర్హరణ కృత బుద్దిన్‌, 


ఆఅమరారి పుుత శరమా 
తముల న్నొచ్చి తెగిపడిరి ధ్యాతి నంత] 
కముగా వానర వీరులు 
సమర స్థలి (బతి నొనర్చ జాల కవశులై. 


215 శ్రీరామకథాకంద ము 
1084. ధను వెక్కు- వెట్టి లశ్ష్మణు 

డనె నన్నకు [గోధ రంజి తాస్యుం డె యీ 

దనుజుం డధర్మ యుద్ధం 

బొనరించెడు గాన రాక యోర్య దగ దికన్‌. 


1085. దనుజాన్యయంబు నెల్పన్‌ 
క్షణమున భస్మంబు నేతు గమలభవాస్త్రం 
బున యుద్దంబు బరిసమా 
ప్రీ నంది లోకమ్ము లసుర పీడం బాయున్‌. 


1086. అన లక్ష్ముణునకు రాఘవు 
డనె, దమ్ముడ యొక్కని కయి యసు రాన్వయ మె. 
ల్లను గూల్చుట బోలునె యో 
జన సేయుద మొండు వెరవు శ్మతుం గూల్చన్‌, 


1087. ఆనుచున్‌ రాముడు మది యో 
చన సేసి ధనువున నారి సారించి శరం 
బును గొన ద దుద్యమ మెజీగి 
దనుజుడు పాటె బురికి భయ తప్తాత్ముండై. 


1088. పురి కేగి మేఘనాదుడు 
తరుచరులన్‌ మోసగింప దం|తంబును బ 
న్ని రయమ్మున జనె మాయా 
ధరణిజ నరదమ్మున గొని తత ఖడ్గముతో. 


యుద్ధ కాండము 219: 


*1089. 


1090. 


1091. 


1092. 


1098. 


శిలలున దత భూమిరుహం 

బులు గరముల బూని యుద్దమునకున్‌ సన్న 
ద్దులు గా నిల్చిన కవిసే 

నలు రిచ్చవడి రరదంబునన్‌ గాంత గనన్‌. 


సెన్మాగ యాయియె హను 
మానుడు కాంచెన్‌ రథమున మలినాంబర యున్‌ 
ధ్యానపరాయణ తాప 


మ్రానాబ్దానన గృశాంగి మానిని నొకతెన్‌. 


రా 


ఒకచేత - కేశ పాశం 

ఐకరుణతన్‌ బట్టి రావణాత్మజుడు చెలం 

గ కళా |పహార మొనరిం 

చి కడున్‌ బాధించు చుండ జితం బగలన్‌. 


హా రామ! రామ! యని దీ 

నా రావమ్మున నడలుచు న్మశు జలంబుల్‌ 
ధారగ గురియుచు నుండన్‌ 

మారుతి గనె గాంత రావణసుతు రథమునన్‌. 


తా ము న్నళోక వనికా 
భూమిరుహ చ్చాయ గన్న భూసుత బోలెన్‌ 
సామీరికి గనవచ్చి, వ్య 
ధామిళిత స్వరుడగుచు నతం డి ట్రనియెన్‌. 


220 | శ్రీరామకథాకందము 


1094. ఓరి రావణప్వుతక! 
(శ్రీరాముని పత్ని నిట్లు సేతువురా? సా 
ద్వరత్న మీమె యే మప 
కారం బొనరించె నీకు గఠినస్వాంతా! 


1095. విమల [బ్రహ్మ ర్ష్యన్వయ 
సముదృవుడ వయ్యు రాక్షస (పమదా గ 
ర్భమునం బొడముట దుష . 
రకము లొనరింతువు వివేక రాహిత్యమునన్‌. 


1096. వతి ననువర్తించుట కై 
వెతలం బడబూని వచ్చె భీకర వని కా 
సతి నెడ బావె బతికి ద్వ 
త్చితరుండు హరించు చుంటి వీ విటు లనురుల్‌. 


1097. ఇట్టి యధర్మము సేసియు 
నెట్టులు బివింప నేర్తు వింక దురాత్మా! 
మిట్టిపడకు పాదములన్‌ 
మట్టించి వధింతు నీక్షణమ ని న్నిచటన్‌. 


1098. అన మేఘనాదు డి ట్టనె 
హనుమ! వదరబోకు మీర లవలోకింపన్‌ 
జనకజ వధింతు నిప్పుడు 
తునిమెద నవ్వల రవిసుతు తోడం గపులన్‌. 


యుద్దకాండము 222 


1099. 


1100. 


101, 


1102. 


1108. 


ఏ సతి గాపాడుకొనగ 

నీ సురళ్య్శాతవు పురిపయి నెత్తిరొ హనుమా! 
యా సతియె వధింపం బడ 

నాస లుడిగి రూపు సెడరె!। యా దాశరథుల్‌. 


అనుచున్‌ గుత్తుక ఖండిం 

చె నొక్క (వేటున శితాసి సీతా తరుణిన్‌ 
దనుజేంద సుతుడు హాహా 

ధ్యను లెగసె నభమ్ము దాక వానర సనన్‌ 


హనుమండు గోధ ఘూర్జిత 
మనంబుసం దాకె జేత ఇ్ముధర శిఖరం 
బును బూని వానర భటు ల 
వనీరుహమ్ముల ధరించి పరి రసురువై. 


కనులం గెంపులు రాల్చుచు 

దనుజపతి సుతుండు కూల్చె దరుచర భటులన్‌ 
సునిశిత సాయక తతి, స్యం 

దనంబు చిత గతుల రణ ధ్యాతిం బర్యన్‌, 


ఆ లీలన్‌ దోర్వి[కమ 
లీల మెజయ గా గపిపటలిన్‌ జెండి జయా 


వాలము నికుంభిలా దే 


_ వ్యాలయమున కేగె రావణాత్మజుడు వడిన్‌ 


"29292 శ్రీరామక ఖాకందము 


1104. మరణించె రాము పత్ని స 
మర స్థలి న్వీడిపోయె మదమత్తుం డా 
శరనాథనందనుడు సం 
గరమ్మున [బయోజనంబు గలదే యింకన్‌? 


1105. ఎజిగింతు రామునకు సం 
హరించె ధరణీజ రావణాత్మజు డంచున్‌ 
బర మోపాయవిదు డనం 
తర కార్యము నిర్ణయించు దద్దేవు డొగిన్‌. 


1106. అనుచుం దలంచి శ్రీరా 
ముని సన్నిధి కేగి తెల్పె ముష్కర దైత్యుం 
డొనరించిన దుష్కార్యము 
హనుమానుడు దుర్భర వ్యధాకులి తాత్మన్‌. 


“107. సీత వధింపం బడె నని 
వాతసుతుడు తెల్బ నవని బడె నాక్షణమే 
వీత స్పృహుడై రాముడు 
శాతాసిక్షతము భూమిజంబుం బోలెన్‌, 


1108. పరిచర్య లొనర్పగ దే 
రి రాఘవుండు విలపించె బృద్వీసుత కై. 
'మటిమటి సుమ్మిత కొడు క 
ప్పురుషో త్రము గౌగిలించి పొందుగ బలి కెన్‌. 


యుద్దకాండ ము 293 


1109. 


1110. 


TLEkE 


1112. 


118. 


నిరతమ్ము ధర్మ రక్షణ 
పరాయణత్వమున బరగు వాడవు కంకి 
పరమ వ్యధావహం బై. 

ధరాసుతా మరణ మె ట్రధర్మం బొదవెన్‌. 


అన్నా! ధర్మాధర్మము 

లన్నవి కన్నులకు గాన నయ్యుడు నవి కా 
వన్నగ స్థావర జంగమ 

సన్నద్దం ఏ జగంబు చందం బమరన్‌. 


ధర్మమె సేయుచు నిచ్చలు 

నిర్మల వృత్తి బచరించు నీ విటు లుండన్‌ 
దుర్మదు డా దశకంఠు డ 

ధర్మమె సేయుచు నెసగడె తతసౌఖ్యములన్‌. 


ఆరయంగ ధర్మ హీను ల 

విరళానం దానుభూతి వెలయుటయున్‌ ధ 
ర్మరతులు దుఃఖితు లౌటయు 

నెణుంగ బడ కున్నదె సత షీ త్రోకమునన్‌. 


జగమున ధర్మమె కలదే 

ని గుణగేష్టుడ వు ధర్మనిరతుండవు సి 

కగ పా టిట్లొ దవునె! భా 

ర్య గోలుపో వుదె! యధర్మి యసుర కృతమునన్‌. 


224 


శ్రీరామక శాకంక్వ 


1114. ఇది ధర్మ లక్షణం బని 


i115. 


i116. 


ilk 


1118. 


విదితంబుగ బేర్కొన దగు వెర వెద్దియు దో 
పదు జగమున ధర్మం బ' 
న్నది లేదని తోచు నా మనంబున కెన్నన్‌. 


తలపగ ధర్మం బన్నది 

బలహీన మళ క్త మద్ది వర్ణిల్లున్‌ ని 

సుల పురుషకారమున గే 

వల ధర్మపరత్వ మద్ది వ్యర్థ ౦బు సుమీ! 


విలస త్పుఖ భోగంబుల 

కలిమికి మూలంబు పురుషకారమె సుఖ కా 

ములు ధర్మాధర్మము ల 

వ్వల [దోయుచు నా్రయింప వలె బౌరుషమున్‌. 


మనుజుడు ధర్మాధర్మము 

ల ననుష్టింప వలె విజయలాభంబున ద్భ 

షీ నిడుచు గాలోచితముగ 

ననయము ధర్మం బధర్మ మం చన కుండన్‌. 


మనుజుండు గార్యసాధన 


మొనర్చ జూచు నెడ ధర్మ మొక్క_ండె పయో 
జనకారి కాదు కార్య 


మ్మును సాధించుట యధర్మమున నేని తగున్‌. 


యుద్దకాండము 225 


1119. అమలిన సత్యం బేధ 
ర్మ మందు వట్టియెడ నీకరగతం బౌ రా 
జ్యము నేల వీడితివి ని 
ర్మము.డె జనకుండు బొంకు మా టాడిననున్‌.. 


1120. పితృవాక్సాలనమె జన 


స్తుత ధర్మం బంచు సర్వ సుఖ బాలుర 
శతి రాజ్యంబున్‌ వీడితి 


వి తండి ధార్మిక పథంబు వీడిన నై నన్‌; 


1121. క్షితి రాజ్యము నీకుం గర 
గతమె లభియింప నుండగా వీడితి వ 
ద్ది తొలగ నర్థము దానన్‌ 
తిల బడుళుంటి విట్లు వీ తార్జివి గాన్‌. 


1122. ధనము గలవాడె రూపసి 
గుణవంతుడు సర్వ శాస్త్ర కోవిదుడున్‌ భం 
డనపండితు డుత్తముడున్‌ 
తు కీడ్డగు గుణంబు ధరణిం గలదే. 


1128. వినవె గుణమ్ములు సర్వ 
మ్మును గాంచన మ్మాశయించు బూజ్యూం" 'డెందున్‌ 
ధనికుండు, దృుణ్యపాయుడు 
ధనహీనుడు సర్వ సుగుణ ధాముం డయ్యున్‌. 


SKK -15 


226 శ్రీరా మకథాక ందము 


1194. ధనహీను డల్ప తేజు డ 
తని యెల్లయు గార్యములు నిదాఘము నం ద 


ల నదీ జలంబులం బో 


లె నెండు, వాడున్‌ స్యజన పరిత్యక్తు డగున్‌. 


1125. అనయము ధర్మంబునకున్‌ 
ధనంబె మూలము |కతువులు ధనమూలము లా 
ధనమున్‌ ద్యజింప నెవ్విధ = 
మున జేకుటు నీకు ధర్మము విచారింపన్‌. 


1126. నకలార్థ హేతువు నృపా 
లక పదమున్‌ వీడి వనములం జొచ్చితి వీ 
వక్రట! మహాపద | ప్రాణా 
ధిక [పియాపహృతి నొదవె ధీరస్వాంతా! 


2 నరళార్థూలమ! నిను నీ 
వెజుంగ కుంటివి ఘనభుజ! యిక లెమ్ము తురం 
గ రథ గజ యుక్తు రావణు 
దురంబునన్‌ గూల్చి వంత దొలగింతు నొగిన్‌. 


1128. అని లక్ష్మణు డి విధమున 
ననునయముగ నాడుచుండ నరుదెంచె విఖీ 
షణు డచ్చోటి కమాత్యుల్‌ 
వెనుకొన దాశరథి కుశల విషయం బరయన్‌. 


ఫద్దకొండ ము ga7' 


129. ఇదియేమి? చెన్ను దొజగెన్‌ . 
వదనమ్ములు మ్సీక్స నెల్ల బలుకుడు కత మె 
య్యదొ! యను విభీషణున కా 
పదమూలము లక్ష్మణుండు పలికె దెలియగన్‌. - 


లామా. 
మూ 
వూ 


విని కడు విన్మితుడు విఖీ 

షణుడనె, సౌమి తిః యిది యసత్యంబగు, 6 రా 
వణప్పుతు డేమి సీతం 

దునుముట యేమి? యనగూడదు సుమీ త 


111. ఎంతయు దుష్టుడు రావణు 
డింతయు సత్యంబ, కాని యిప్పుడు సీతా 
కాంతావధ సేయడు (బా 
ణాంతక మగు నేని మోహి కాకుం డగుటన్‌. 


189. మిము వంచించి నిరాటం 
కముగా హోమంబు దీర్పగా నగ జయా 
రము లక్ష్మణ! దుర్మదు. డడ. 
య్యమరారి సుతుడు నికుంభి లాలయమునకున్‌, 


188. రామా! కలంత దేరుము 
వోమము నిర్విఘ్న మైన నోడం డాసు 
| తామజయుం డెవ్వరికిన్‌ 
సౌమ్మితిం బంపు మద్ది నాశ మొనర్చన్‌. 


228 


1184. 


1185. 


1186. 


1187. 


1188. 


శ్రీరామక థాకందష 


సులభం బగు దశకంఠున్‌ 
బొలియించుట నిం(దజిత్తు పొలిసిన రామా! 


వలవదు విలంబనం బిం 
క లెమ్ము పంపు మనుజన్ము గదనంబునకున్‌ . 


ఎవడీ నికుంభిలా హో 

మవిధిన్‌ భగ్నంబు సేసి మాను నతండే 
బవరమున గూల్పు నీ యిం 

దవిజయు నంచనేె విధాత! త్వరపడవె |పభూ! 


అన లక్ష్మణు డుత్సాహము 

గని రావణి తోడ బోర గరమున జాపం 
బును బట్టి నిల్వ రాఘవు 

డనుజన్మున కొసగె ముదల నాశీ సతితో, 


లచ్కుణు డిం దజితును వధించుట 


అసురవిభుడు మార్గము సూ 

ప సుమి తాతనయు డేగె బలవత్య-పి వీ 

ర సమూహముతో బవమా | 

న సుతాదుల సింహగర్భనల దిశ ల|దువన్‌. 


కపు లుత్సాహంబున భూ 

రి పాద ఘట్టనలు సె వృక్షంబుల భూ 

మిపయిం బడ (దోసిరి జ 

న్నపుభువి రువ్విరి బహు పృథు నగ శతం 5 


మద్ధకాండము "229 


1149. నవనగ్భహ రక్షకదళం 
బు వీక నరుదెంచి చాప ముసల [పాసా 
ది వివిధ సాధనముల బో 
రి వానర గణంబు గూల్చిరి కడంక మెయిన్‌. 


1140. కపులున్‌ జెలరేగి నిశా 
టపటలి జెండాడిరి సుదృఢ నఖంబుల భూ 
రి పదాఘాతమ్ముల బా 
ద పాళ్మ కులిశోపమ భుజ దండాహతులన్‌. 


141. లెక్కకు మిక్కిలి యగుచున్‌ 
రక్కసి గము లీల్లె నా దురంబందున న 
ల్దికుు_లకున్‌ బర్వు లిడిరి 
వెక్కు_రు, రావణి మనంబు వికలం బయ్యెన్‌. 


142. సవనము భగ్నము గా దా 
నవనాథసుతుండు ర కనయనుం డె లే 
చి వెడలె గపిసేన బరా 
భవింప బాణాసనంబు బాణిం గొనుచున్‌. 


148. సవనగృహంబు న్వెల్వడి 
వివిధాయుధ సబ్జితంబు విమలాభరణ 
(పవిభూషితంబు మారుత 
జవంబు రథే మెక్కి వైరి సంహరణేచ్చన్‌. 


230 


AL. 


1149. 


1146. 


1147. 


1148. 


శ్రీరామకథాకందము 


చనె నిందజిత్తు విటప 

మ్మునకున్‌ రిపు విజయ హేతు భూతబలి నొసం 
గ నెదిర్చె నచ్చట విథీ 

షణయుతు. డై లక్ష్ముణుండు జ్యా మోషముతో. 


నిలునిలు నా యెదుట రణ 

స్థలమున మాయారణంబు సల్పక నిన్నున్‌ 
బొలియింతు నిష్ట పలలాః. 

జ్వల న్నోగా స్మత్పటు రుక్‌ 


అనుచున్‌ ధనువెత్తిన ల 

కణున కనియె నిందజిత్తు కనలున మొన్మొ 
న్నన కద చూపితి మజచితె 
యనుపమ మస్మ త్పరా[క మాటోపంబున్‌, 


చావునకుం దప్పితి వపు. 
డా వైనం బేల? యిప్పు డసదృశ లీలన్‌ 
జీవము హరించి మ త్పితృ 
దైవతమున కిత్తు గాన్య ద్వ న్మస్తకమున్‌. 


పిమ్మట రాముడు నీ మొం 

డెమ్మును గని యేడ్చియేడ్చి నిర్ణివు డగున్‌ 
నెమ్మది జానకి తోడ సు 

ఖమ్ముల్ల ల్లను నా జనకుడు కలకాలంబున్‌. 


ముద్ద కొండ ము 231 


1&9. అనుచున్‌ విఖీషణుం గని 


150. 


lL. 


1152. 


11538. 


దనుజాధిపపుతుడు వికృత పరీహానం 
భబొనరించి యి ట్ర్లనియె ల 
ఇ్మణు దెచ్చితి విసి! నన్ను మడియించుటకున్‌. 


నాకుం బితృవ్యు డౌదువు 

నీ కేను సుతుండ నౌ దు నిర్హజ్జుడవై 

నా కపకారము సేయగ 

యీ కాని తెజంగు బట్టితె యధర్మముగన్‌, 


జననము లంకానగరం 

బున నందికి వీవు దుష్టబుద్దిన్‌ (దోహం 
బొనరింప జూతు నాకుస్వ 
జనాభిమానంబు వీడి స్వార్టోపేతా | 


జాతియు నీతియు బూజ్యము 
భాతృ(పేమయును లేదు పట్టదు బంధు 
[పీతియును ధర్మదూరుడ 

వైతివి దుర్మతి! తలంప వన్వయ మహిమన్‌. 


స్వజన్నాశ యంబు పీడీ ప 

ర జన్మాశయము మమతానురాగమ్ము లెదన్‌ 
ద్యజియించి చేరితివి నీ | 
చ జనుం బోలె మది నయవిచక్షణ లేదే? 


232 శ్రీరామకశాకంద ము 


1154. గుణియైన విగుణియెన న్వ 
జనాశ్రయమె సౌఖ్యదము యశస్కర మనగా” 
వినవె భయావహమౌ పర : 
జనాశ్రయము సర్వ సుగుణ శాలియె యెనన్‌. 


1155. న్వజన త్యాగము సేసిన 
కుజనుం గొని వాని చేత గూల్పింతురు త 
త్చ్వజనంబు భూమిపతు లం 
త జంవుదురు వాని లోకధర్మం బదియే 


1156. రజణజయహేతువు హోమం 
బును నేనొనరించుచుండ ముష్కర బుద్దిన్‌ 
బనివూని తెచ్చితివి ల 
క్ష్మణు దన్నాశంబున కిది కానిది నీకున్‌. 


15'. అనినన్‌ విభీషణుం డి 
ట్రనె నుద్యత్కోధరంజితాస్యమున బితృ 
వ్యు నెడల నిట్టి పరుషభా 
షణంబు సేయ దగునె యవిచారితమతివై ? 


1158. దనుజాన్వయ జాతుడ నై 


నను స్త్వ గుణ్మాశయంబు నా శీలమెణుం 
"గని వాడ ఫోలె బల్కె_దు 


దనుజ సహజ మోర దుష్పథంబున బోవన్‌. 


యుద్ధకాండము 


1159. 


1160. 


1181. 


1162. 


16. 


పరుడు పరాత్ప్సరు డగు రఘు 

వరు భార్యాపహరణంటబు వంశ వినాశం 
కరమగుట రాఘవునకున్‌ 

ధరణీజ. నొసంగుట కడు ధర్మం బంటిన్‌. 


సోదరుడు ధర్మశీలుడు 

నాదు హితమె కోరి పల్కె నలు వల మంయన 
దా దలపక నిలు వెడలం 

గా దోసె భవత్సిత దశకంఠుడు ననున్‌, 


బాలక! ధర్మ(పచ్యుత 

కీలుం డగు పూరుషున్‌ ద్యజించి సుఖంబుల్‌ 
వాలాయము జెందందగు 

బోలగ గరబద్ద సర్పము ద్యజించి నటుల్‌. 


పర వితాపహరణమున్‌ 

ఐరజన దారాభిమర్శనంబును హింసా 
పరతయు దుష్టాచారము 

బరివర్ణింప వలె జ్యలితభవనంబు నటుల్‌. 


పరభామినీ పరస్వా 

హరణ సుహృత్‌శంక లన్న న మూ 
డరయగ దుష్టము ల య్యవి 

ధరితి నెవ్వరి కయిన బతనకారణముల్‌. 


234 


i164. 


1169. 


1166. 


1167. 


1168. 


శ్రీరా మక థాకంగ! 


మునిజన ఘోరవధయు స 

ర నిలింపులతో గలహము వైరము గర్వం 
బును |బతికూలతయు |గుధయు 

నను నవి హరియించు జీవితె శ్యర్యములన్‌ొ . 


ఈ యవగుణంబు లన్నియు 

మా యన్న భవత్చిత దశమస్తకు [గమ్మెచ్‌ 
దోయదములు గిరి | గమ్మెడు 

చాయ ద్యజించితిని ద త్కుజను నక్కత నన్‌. 


నరరూపదై వతము దా 

శరథి యరిందముడు రామచందు డతని తో 
నెజపికివి వైర ముండదు 

పురంబు నీ వుండవు దశముఖు డుండ డికన్‌. 


పలుకు మి కే మేమి యనం 

దలంచితివొ విందు దుష్టదనుజ! సుపర్యా 

వళికిం దిర్తువు గార్య 

మ్ము లింక రామానుజు శరముల యమపుదతితో. 


ఏమేమి శరము లున్నవా! 


. సౌమిత్రి పయిన్‌ వ్యయంబు సల్పుము తులువా! 


భూమిన్‌ గాలము 'సెల్ల్టుట 
నోమం గలవాడు లే డహో! ని న్నాజిన్‌. _ 


యుద్ధకాండము 235 


1169. 


1170. 


1171. 


1172. 


11708. 


అనిన మహ।|తో ధమునన్‌ 
దనుజేశ్వరనందనుండు ధనువున్‌ సారిం 

చి నిళాత బాణ వర్షం 

బును గుటిసె విభీషణు పయి మొయిలు తెటగునన్‌. 


కనలి సుమితాతనయుం 

డనిలజు భుజపీఠ నెక్కి యరుదెంచి విఖీ 
షణునకు దోడై యంబర 

మున ఖండించె సురవై రిపుతు శరములన్‌, 


తలపడె లక్షణు తోడన్‌ 

బలనుడు, భీషణముగ గదనము సేసీరి వా 
రము చెన్యము లబ్బురమున 

దిలకింప బర స్పరము వధించెడు పూని_న్‌, 


పఠ మాద్భుతరణకర్ముడు 

పజ పెన్‌ సౌమ్మితి బాణపంక్తులు రాతిం 
చరపతి సుతువె హుత భు 

గర దత్త తన్నుత మద్ది పలు తున్క్లలుగాన్‌ . 


చబము మెజసీ రావణియున్‌ 

బలితంపు శరంబు లేసె వందలు వే ల్తా 
నలయక లక్ష్మణు వక్ష 

న్ధలమున జించె నవి వాని తను వర్మంబున్‌. 


236 


HT. 


1175. 


1/6. 


17. 


1178. 


గ్రీరామక' ఖాకొ౦డము 


ఇరువురు ద్మీవ శరంబుల్‌ 
పరగింవ దను క్షత సవ |దుధిరంబుల్‌ 
బజిచె రణాంగణమున నిశి. 

చరవతి నుతు వి ల్జునిమె వెసన్‌ లక్ష్మణుడున్‌. 


మజీయొక వి లెడు నం 

త రాఘవానుజుడు దున్మె దానిం గూడన్‌ 
గరలాఘవంబు మెయి నా 

శోరుండు విలు జేత బూన జాలం డయ్యెన్‌. 


వదనము వివర్ణ మె చూ 

చు దాశకంఠిం గని యిదెనూ తణీయీూ దు 
ర్మదు గూల్చ నంచు డగ్గటి 

ముదంబున విభీషణుండు పూని వచింపన్‌. 


అతి తీక్షాగ శిలీముఖ 

చతుష్టయము వింట గూర్చి సౌమిత్రి రయో 
ద్దతి నేనీ కూల్చి హయముల 

జతురత వే శొకట దున్మె సారథి శిరమున్‌,. 


విరథుం డై ధరకుం డిగి 

హరినైన్యమ్ము నుటమాడ నసురదళంబున్‌. 
బురికొల్సి మజలి వచ్చెం 

బురికిం జని తా రథమున బూరాయుధుడై , 


యుద్ధకాండ ము 237 


1179. 


1180. 


ఆరదము జిత విచ్చితము 
గ్గ రణస్థలి (దిప్ప్పుచు దశకంఠాత్మజు డు 
ద్దురుడైె కపిసెన్యంబున్‌ 
బరిమార్చు దొడంగ బాణ వర్షము చేతన్‌. 


ఆ మెయి రావణి కీశ 

స్తోమంబున్‌ గూల్చుట గని దుర్వార రయో 
ద్దాము డగుచు దాకెన్‌ దా 

సౌమి[తి విధీషణుండు సంతన మందన్‌. 


1181. బవరము సేసిరి వెద్ద త 


1182. 


1188. 


డవు వా రిర్వురు గహంబుల విధంబున నా 
కవిభుండును వృ!'తు డనగ 
దివిజసోమంబు చ కితదృషుల జూడన్‌. 


ఒకయెడ రావణి వె = 

తొకయెడ బలలాశి వీర యోధుల పె సా 
యకముల్‌ వరగించుచు సమ 

ర కర్మ మొనరించె దాశరథి యుగుండై. 


ఒక చండాశుగమున దా 
శకంఠి సారథి శిరంబు జయ్యన కకక 
(బకటా భీల పరా[కమ. 
వికాసమున లక్షణుండు ఖీషణ వృత్తిన్‌. 


238 


1184. 


1185. 


1186. 


187. 


1188. 


శ్రీరామకథాకందము 


సారధి వడినన్‌ దనకుం 
దా రథముం గడపు కొనుచు దనుజుడు గపి సం 


హారం బొనరింప గడగె 
వీరరసో[దేకి యగుచు భ్మీపద వృత్తిన. 


ఎదిరించె విఖీషణు డం 

త దాశకంఠిన్‌ శరాసన జ్యా నాదం 

బు దిశల |మోగ విరామం 

బొదవుత సౌమితి కన్న యోచన తోడన్‌. 


రావణ సుతుడు విభీషణు 

వె వివిధశరంబు లేసె బటు వేగమునన్‌ 
(గావ స్థిరుడై తునుక 

ల్లావించె విఖీషణుండు లాఘవ మొప్పన్‌. 


శిత విశిఖ (తయమున రా 
ట్సుతు నొంచె విఖీషణుండు నుతామ రిపుం 
డతుల [కోధంబున సుని 
ఢిత వింశ ద్బాణ నిహతు జేసె బితృవ్యున. 


అరుణాక్షుం డై గద చే 

ధరించి రావణి రథంబు దాపునకుం బో 
యి రయమున మోదె దశకం 
థరానుజుడు వారువములు నాల్గును సీల్లన్‌, 


యుద్దకాండ ము 239 


1189. 


1190. 


1191. 


1192. 


1198. 


దనుజుం డుద్య(తో- ధం 

బున రూశ్నేక్షణుడగుచు సముద్దుర వేగం 
బున వైచె విభీషణు వె 
గనదాభీలపృథుళ క్రి ఘనరావమునన్‌. 


రయమున సౌమి(తి పజవప 
నయఃకృతశిలీముఖంబు లా పటుళక్రిన్‌ 
వియదధ్యంబున ఖండిం 

చియుర్వి బడ జేసె నిం|దజిత్తు కలంగన్‌. 


అమితా గహవశుడ్రె య 
య్యమరారిసుతుండు వైచె యమ దత్తాస్త్రం 
బు మహామహిమోపేతము 

శమితారిజనౌఘ మశళని సమ వేగంబున్‌. 


ఆయస్ర్రమ్మునకుం (బతి 

సేయ సుమ్మితాసుతుం డశేష మహిము డై 
దీయుతి గౌబేరాస్త్రం 

చేయగ బోరాడి కూలె నిల నవి రెండున్‌. 


ఆనవద్యాస్త్రంబులు రెం 

డును బడ రావణియు లక్ష్మణుండున్‌ (వీడా 
వనత ముఖు లైరి, రకా 

ననుడె సౌమి(తి వారుణశరం బేసెన్‌. 


540 (శ్రీకామక థాకందము. 


1194. వితథం బొనర్చె దానిన్‌ 
దితి జేకకరనందనుండు దివ్యన్మహిమా౬ 


పతిహత రౌ దాస్త్రంబున 
దత రోష కోధ పూరిత స్యాంతుండై. 


1195. లోక |పళయంకర తే 
జోకలితాగ్నయశర మనురపతి సుతు డ 
సోకముగ నేయ శౌర్యర 
సాకృతి లక్ష్ముణు డడంచె సౌరా స్ర్రమునన్‌. 


1196. కన దుజ్జ్వ్యలాస్త్ర పతన 
మ్మున మేఘారవుడు [కోధమూర్చితుడై యే 
సె నిఖిల రిపు సంహారక 
మనితర సాధ్య (ప్రభావ మసురాస్త్రంబున్‌. 


1197. గణనాతీతమ్ములు గా 
జనించె న దాన పట్టిస పాస గదా 
టు ట్‌ 
ధనురా ద్యు |[గాయుధములు 
వనౌకస 1పాణ హరణ పటు తీక్షములై . 


956, సకలాస్త్ర రహస్య విదుం 
డకుంఠిత పర్మాకముడు మహా దీరుం డా 
జికుమారుడు దాని నడచె 
నకల ౦కం బగు మహేశ్యరాస్త్రము చేతన్‌. 


ఉండము 241 


100. ఆ గతి దివ్యాస్త్రంబుల్‌ 
ఏీగంగా నిం|దజిత్సు ఐక టముగ మహా 
నాగము భంగిన్‌ రోజుచు 
వేగంబుగ గుణి సె బాణవితతి బలియుడై . 


1100. సౌమ్మితియు శ్నక్రాశని 
భీమ [పదర నిచయంబు విరియించెను వ 
ర్దామేఘంబు గతి మహో 
ద్రామంబుగ మండ లీక్ళత శరాసమునన్‌, 


901. శరముల్‌ సందాసించుట 
గుజీచూచుట యేయుటయును గోలలు దృగ్గో 
చరములు కావు త దాహవ 
ధరి(తి నెన్యపతనంబు దక్క- నిరుగడన్‌. 


1102. ఆలయరు కదన పర్మిశాం 
తులు గారు పరాజ్ముఖులుగ దోపరు శరమా 
తలకున్‌ బూచిన కింగుక 
ముల తీ రైనను వదలరు పో రిరువురునున్‌. 


1108. ఆ తటి లవమ్మణు డొక్క మ 
వోతీష్ష శరంబును గొని యైం|దాస్ర్రమునన్‌ 
బూత మ్మనర్చి నిర్మల 
చేతమ్మున బల్కె- నిట్లు స్థీరప్రజ్ఞుండై + 
SKK._.16 


942 శ్రీరామకథాకందము 


1204. రాముడు సత్య|వతుడున్‌ 
రాముడు రిపు నిర్మథన పరాకమ యుతుడునగ్‌ 


రాముడు ధర్మియు నైనన్‌ 
ఈ మార్షణ మెగి తుంచు నిం|దజి శిరమున్‌. 


1205. ఆని పల్కి. లక్ముణుండు [శ 
వణాంతముగ నారి దిగిచి బాణము విడువన్‌ 
మణికుండలదీ ప్రము రా 
వణి మూర్దము దుంచె నది యవార్యం బగుచున్‌. 


(wre 
ED 
మూ 
అం. 


. జయనాదంబులు సేసిరి 

వియచ్చరవరు లతిలోకవీరుడు శ|తుం 
జయుడగు లక్ష్ముణు చె దివి 

జయోషలు గుజిసీ రలరులు సంతోషమునన్‌, 


1207. తరుచరు లనివారితులై 
తరువులు గొండ శిలలు గొని తాడింపన్‌ ది 
క్కాటీ పెక్కు రి వడ గొం 
దజు పర్వెతి రచలంబు దాపున కనురుల్‌. 


1200. హనుమ ద్విఖీషణులు రా 
ముని సన్నిధి కేగి మోదమున దెల్పిరి ల 
కణ కృత రావణ సుత సం 
హననం బంజలి ఘటించె నన్న కనుజుడున్‌, 


మద్ద కాండము 243 


209. పర వీర దురాసదు డసు 
ర రాజ గర్వ ధ్వజంబు (బకట జగ ద్బీ 
కరు డిం దజిత్తు గూల్చియు 
గరమున్‌ సిగ్గువడు దమ్ము గౌగిట గొనుచున్‌. 


10. అభినందించె గడున్‌ రా 
మభ దు డిట్టు లనుజ! పరమ |పియ మొదవెన్‌ 
యిుభువులకు నాకు నిక స 
ర్యభూతముల కీవు దైత్యరా ట్సుతు గూల్చన్‌. 


మ. సులభం బగు దశకంరుం 
బొలియించుట నిక్క-మింక భూమీనుత నా 
కు లభించుట రాజ్యసుఖ 
మ్ములు చేకూరుటయు సర్వము హితాచరణా! 


1.2. అనుచున్‌ బహుభంగుల ద 
ముని గొనియాడుచు శిరంబు మూర్కొని మోడం 
బున రాముడు మేను దడవి 
[వణవై ద్యము సేయ గోరె వనచర వైద్యున్‌. 


గేలి. త్వర పడి సుషేణు డత్తథి 
బరమౌషధి నొండు గొంచు వచ్చి సుమ్మితా 
వరసుతు మై దాకింపన్‌ 
శర్యవణవ్యధ తొలంగి స్వస్టుం డయ్యెన్‌, 


ఏడీ (శ్రీరామకథాకందము 


1914. రణమున నసుర శరక్షత 
తనులగు కపి భల్లుకులును దై త్యపతి వివీ 
షణుడున్‌ విముక్తి నందిరి 
(వణవాధ ద దౌషధ (ప్రభావము చేతన్‌. 
ఇం[దజిన్మరణమునకు రావణుడు విలపించుట 


1215. ప్యుత నిబర్షణమున్‌ సచి 
వ్యతయము వచింప దుఃఖ పారమ్యమునన్‌ 
రాతిచరనాథుడు వడి ధ 
రి తీస్టలి వాయు నిహత వృక్షము పగిదిన్‌, 


1216. కొడుకా! యంతటి దిట్టవు 
వడి తెవ్విధి నల్ప వీర్య బల వి|కమ ద 
ర్పుడు లక్ష్మణు చే నల ధ 
రుడు బూజ్యుం డయ్యె నీ వరుగుట న్నాకున్‌. 


1217. దేవతల కేని మణి యో 
దావశి కేనియు నిదె తగు తరణోపాయం 
బా వై వస్యతు జేరం 
బోవగ నని నీలి నీకు బోలెం దనయా। 
1218. సమరమున స్వామి హిత కా 
ర్యము దీర్పగ నసువు లొడ్డు న ప్పురుమడు:స్య 
గ్గము సేరు జింతనొందను 
కుమార! యిపు డీవు నట్టగుట జితశ।|క్రా। 


యుద్ధకాండము 


1219. సురలును దిక్బాలకులున్‌ 
బరమ పురుష లింక నీవు వడుటన్‌ ని్మదిం 
తురు స్వస్థచిత్తులున్‌ భయ 
విరహితు లగుచు జగదేకవీర! తనూజా! 


1220. అనయమ్ము దోచు గిరికా 
నన సహితం వీ ధరితి నల్లడ శూన్యం 
బని మన్నయనా బ్తోన్మి 
లన హేతువు నీవు లేమి లన దలఘు భుజా! 


12241. గిరికందరంబు లందున్‌ 
గరేణు తతి వల్లభునకు గా నేడ్చెడు న 
తెబిగున విందు ద్వ దంతః 
పురాంగనాజనము లెడ్వ బ్యుతక! యింకన్‌. 


1222. జనకుండు గాల ధర్మం 
బున వడినం (బేతక ర్మముం బూని సుతుం 
డొనరించుట ధర్మము జగ 
మున నది విపరీత మయ్యె బ్యుత1! మనయెడన్‌ 


12928. అనుచున్‌ బు[త మరణ దుః 
ఖ నిపీడితుడై యసురజగత్పతి వెల్లే 
డిఎ నిదాఘ కాల మధ్యం 
"దిన భాస్కరు బోలె (గోదదిప్తాక్షుండై. 


246 


1224. 


1225. 


1226. 


(wry 
వచు 
వచు 
జ్యే 


1228. 


శ్రీరామక థాకందము. 


నికట స్థిత రాక్షస వరు 

లకిట్టనె బరమతపోబలంబున మెప్పిం 
చి కమలజు చే బడసితి ది 

నకర|ప్రభ వర్మ చాప నారాచములన్‌. 


ఎదిరింప లేరు నన్నున్‌ 

గదనమ్మున నెవ్వ రేని క్షణముల లో గూ 
ల్పెద దాశరథుల ధాతృ 

(పదత్త దివ్య ద్ధను శృరంబుల చేతన్‌. 


రావణుడు సీతను వధింప నెంచుట 


అని వీరము లాడియు ని 

ట్టనె లంకానాథుడు బున రాలోచనముం 
బొనరించి గపుల వంచిం 

ప నాడు నా సుతుడు దున్మె మాయా సీతన్‌, 


.. నిక్కు_వ మొనర్తు నయ్యది 


య క్కమలాక్షిం దునిమి [పియం బొదవుత నే 
డిక్కు.రణి నాదు సుతునకు 
రక్క-సి పగకున్‌ ఫలంబు రాముం డొందున్‌, 


అనుచున్‌ శిత కరవాలం 

బును జేత ధరించి సచివ ముఖ్యులు సతులున్‌ 
వెనుకొన నశోక వనికిన్‌ 

జనె దశకంఠుండు రద సంరంభమునన్‌. 


యుద్ధకాండము 247 


1229. అనయం విది వల దంచున్‌ 
దనుజ సచివు లెంత యొప్పిదంబుగ వారిం 
చిన నైన రోహిణి పయిన్‌ 
జను నంగారకుని బోలె జనె రావణుడున్‌. 


న 


1280. కుపితోరగంబు నాగన్‌ 
విపులంబుగ రోజుచు నతిభీషణముగ వ 
చ్చు పలలనాథుం జూచి వి 
లపించె ధరణీజ గుండె లవియగ భీతిన్‌. 


1281. పరమ (కోధమున నిశా 
చర రా జరుదెంచు చుండె జంపునా యేమో 
దురితాత్ముం డీతడు నా 
థరహిత గా నెంచి నన్ను దామస వృత్తిన్‌. 


1282. ఎజ జూపి వేడె దన్నున్‌ 
వరింవు మని యెన్నొ గతుల వాతి వత్య 
స్టిరతన్‌ దిరస్కారించితి 
నిరాశ చే వీడు గోప నిష్టిత మశియ్రై. 


1238. పురుషో త్రము లగు నాదా 
శరథుల వధియించె నేమొ జగ దుత్సవక 
ర్మరతులు వారల మృతికి 
ప్పరుసున గత మైన నాకు [బదు కేటి కికన్‌. 


246 


శ్రీరామకథాకందము 


1984. కొనిపోయెద భుజ పీఠం 


బున బతి జేర్తు నని వాయుపు[తుం డన నా 
డు నిరాకరించితిన్‌ గుమ 
తినై లభించె ఫల మీగతి న్నా కకటా! 


12835. పుత వినాశన దుఃఖం 


వీ | తిదశరిపువిభు డోర్యకిట్టులు నన్నున్‌ 
జి తవధ సేయగ జ్వల 
న్నేతుం డై వచ్చు భూరి నిస్త్రింఠముతో. 


1086. పతి చెంత లేని యెడ నా 


వాతయె యంగారక [గహముచే గడు బీ 
డిత యౌ రోహిణి నా భూ 
సుత యా గతి నేడ్య జూచి గుక్కెడు మదితోన్‌. 


1287. శుచియున్‌ మేధావియు నగు 


నచివుండు సుపార్మ్వు డనె దళగీవున కి 
ట్లుచితానుచితమ్ములు ధ 
ర్మ చింతనము వీడి యాసురం బగు వృత్తిన్‌. 


1288. పాతక మేటి కొనర్చెద 


వీ తరుణిం జంపి వేద విద్యాావత సు 
స్నాతుండవు వె|శ వణ 
[భాతవు నిత్య స్వకర్మ రతుడ వరయగన్‌. 


.యుద్దకొండము 249 


49289. 


1240. 


1241. 


1242. 


124. 


చూపింపం జెల్లు భవ 

తో్మపము రాము పయి మమ్ము గూడి రణమునం 
దాపగ వానిం గూలిచి 

చేపట్టుము వై భవమున సీతా కాంతన్‌. 


రావణుడు సెన్యమును యుద్ధమున కంపుట 
సచివుడు నుపార్మ్వు డీ గతి 
వచింప విని మజలి నిజ సభా భవనమునన్‌ 
రుచిరాసనం బధిష్టిం 
చి చెప్పె రావణుడు (కుద్ద సింహంబు గతిన్‌, 


సిళ్వాసంబులు వుచ్చుచు 

నశ్వ స్యందన భట ద్విపానీకంబున్‌ 
శశ్వద్దతి గొంచు శర ప 

రశ్వథ కరవాల తోమర ముఖభాయుధు లై. 


చని ముట్టడించి పొదువుడు 

రణ మ త్యుగత సలుపుడు రాముని తోడన్‌ 
ఘన (పావృజ్మేఘ విడం 

బనమున గుతీయుడు శరములు వర్షంబు గతిన్‌. 


చాలిన రాముం జంపుడు 

చాలని చో నేను వచ్చి చంవెద నాదు 
కీలు బహుళాస్మ దీయా 

ఫీల శరంబుల దివిజులు వి|భమ మందన్‌. 


250 


శ్రీరా మక థాక ందమ 


కేక. ఆని యాన తిచ్చిన శిరః 


[3 & 

L9 
ఖో 
Hae 


jn 

[rf 
shia 
ల్‌ 


ణ్‌ శో 
47 ర్న 
adhe Amal iy an 


pk 
Ew 
లె 


పణామము ల్పేసి నైన్యవతు లెగిరి భీ 
షణముగ మువ్వు రమాత్యుల్‌ . 
ఘనపవీరులు వెంబ డింప గర్వోక్తులతో. 


॥ (ప్రళయ [(వభ౦ంజ నమ్మున్‌ 


దలపించుచు నేగు దైత్యతతి కెదు రయ్యెన్‌ 
వలముఖ సైన్య సమూహ మ 
చలస్థిరం బగుచు సర్వ సంసిద్దం బె 


తలపడి పోరిరి పలలులు 

వలీముఖుల తోడ నాహవం బయ్యెడ న 

శ్తిలె మోరంబుగ, హత గా 

తుల తనువుల్‌ దేలి యాడె రుధిరపు టేళ్లన్‌. 


1. అరవ తపి సందోహం 


బులు రక్క-సుల టిడికిళ్ల బొడిచియు, వాల 
మ్ముల గొట్టియు, ద్ద నఖ 
మ్ముల _గుచ్చియు, పాదఘాతముల [దొక్క్సియునున్‌. 


= తీలలన్‌ వెచి శరములు బ 


గులగొట్టియ వారణముల కుంభము లర చే 
తులతో బగిల్చియున్‌, హయ 
ముల దరువుల నడచియున్‌ గపులు |దుంపంగశగ్‌. 


యుద్ద కాండ ము 


251 


1249. గిరి సదృశ దేవు లసురులు 


1250. 


1258. 


251 
ల గీ భఖ 


పరళ్వథ [పాన శూల బాణ గదా ము 
దర తోమ రాదులన్‌ ఖీ 
కర సంగామం బొనర్భి కపులం |దుంపన్‌, 


తరుచరు లద్దను జోద్దతి 
భరింప లేమి నవకలయి పరిర్రడి హాపకి 
శరణంబు వేడ ధనువున్‌ 
గరంబునం బూని జ్యా నినాదము పర్వన్‌. 


యుద్ధమున రాముని పీరవిహారము 
పలలాశన సైన్యాంత 
సలి జొ ర ఘూద్య్వహుండు జయ న నభ 
సలి జొచ్చు భాస్క.రుండున్‌ 
బలె [గ గోరోద్దీపితాక్షి వ వహ్న్యు (గుండై. 


OF, 


3 మ. రాఘవ డంబో 


రమ్య వినీల తనుడు దా (బశయాంభో 
uy) డ శరపరం 
To దెత్వ్యుల చె వె (పవృద్ద మన్యు వశుండై. 


tao 
LL (ష్‌ 


హ్‌ 


॥ 
స్‌ 


టు యమున. ఏర సహార తి 

బొనర్చు రాము డసురాశి కొక్కపు డొక్కం 
డని తోచి, యు త్రరక్షణ 

మున దోచె సహ|సరూపముల న్నుగుండై. 


252 


12రిక, 


1255. 


1256. 


291. 


19858. 


శ్రీరామకథాకందము 
నరుడా యముండో శ|కుం 

డొ రు[దుడొ యెజుగ బడక, భయోత్సాతమునన్‌ 
నురరిపులు బడ ల్యడ దా 

శరధి కసిమసంగ హయ గజ రథ భటాళిన్‌. 


ఆడుగో స్యందనమున్‌ జ 

క్కడంచె, నిడుగౌ యిట దంతిఘటలన్‌ నమయిం 
చెడు, వీడె వాజులం గూ 

ల్పెడు రాఘవు డం చసురులు చిత్త [భమతో, 


ఇదిగో రాముని మూర్ణం 
యి దున్మితిన్‌ రాము వక్షముం జీల్సితి, స 
నిదె ఖండించితి రాఘవు 
పదద్యయం బని, పలాకిభటు లున్మదులె. 


కరవాలంబున |దుంచిరి 
శిరంబు శితసాయకముల జీల్చి రురంబున్‌ 
నజకిరి పాదంబుల ము 
దరాయుధంబున స్యపక్ష దానవ భటులన్‌. 


పలలులు దరియం జాలరు 

జ్యలి తార్చిష్మ తృమ్మోగ సాయక దగ్గాం 
గుల జేయు రాము జలద 

మ్ములు (గీష్మాదిత్యు జేర మొనయని భంగిన్‌. 


ొొండ ము 253 


=, కనిపింప లేదు రాముడు 

దనుజాళికి భూరి గహన తరుజాల ధ్యం 

సన దక్ష మహావాతం 

బును బలె భటకాండ పాత మొక్కడు దక్కన్‌. 


' కనిపింవ లేదు రాముడు 

దనుజులకు శర (వణ వ్యధా మూలము జీ 
వున కిం|దియానుభవ కా 

రణుండు స్వాత్మ స్థితుడు పరాత్సరు బోలెన్‌. 


కనిపింప లేదు రాముడు 

దనుజాళికి మండలీకృత స్వర్ణ కరా 

సన దీవ్య ద|గ భాగమె 

కనుపదె నలాత చక కాంత్యు జల మై. 


చివ సాష్టమ భాగ సమ 

వక్ణివధిన్‌ వధియించె దశరథాత్మజుడు భట 
(పవరో త్రమ రథిక గజ హ 

య వరూథినులన్‌ శతారి కానికినులన్‌. 


హతేేమలు పాజణిరి పురి 
కతివేగంబుగ ని హత హయ ద్విరద భట 
(పతలిన్‌ జూపి రణో 
రిం తెజగు సం|కుద్ద రుద డీడా స్టలినాన్‌. 


.254 


1264. 


1266. 


1267. 


శ్రీరామకథాకందము 


సుర గంధర్వులు సిద్దులు 
పర మర్షులు సాధు సాధు వాదమ్ము లొన 
ర్చిరి భావించిరి రామక్ళ 
త రావణ పరాభవం బుదంచ. త్పీాతిన్‌, 


. శితికంఠ దెవు డిట్టి మ 


హితాస్త్రముల్లథీ యుండు నే గలుదు నిం 

మకా గం టె 
కితరాలభ్యములంచున 

స్మితముఖు డై రాఘవుడు వచించె హనుమకున్‌. 


రావణుడు యుద్దమున కేగుట 
హతశేషు లేగి పురమున 
సతీ జనంబులకు రామచం[దుని స్‌ో 
ద్దతియు న్విశెష రాక్షస 
మృతియున్‌ దెల్ప విలపించి రీగతి వారల్‌. 


పతి మి క్రింబడె గూలెన్‌ 

సుతుండు మృతులై రి నాదు సోదరులున్‌ బం 
ధుతతియు జెడె దిక్కైల్వయు 

[బతు కిం కెట్టాకొ యటంచు బల్‌. దుఃఖమునన్‌. 


- అకటా! మన యీ కషము 


నకున్‌ గతము కూర్పుణఖయె, నా డా ముడివ 
గు, కరాళ నేత ముఖి, జా 
నకివె జనకున్న గల్లునా యిట్టి వెతల్‌? 


యుద్దకాండ ము 


1269. 


1270. 


ers 


నవ జలద శ్యామ తనుం 
డు ఏశ ఇమోహనుడు రాముడు గురూపి వికా 
ర వికట నా సోదరి య 
య్యవినయ కామించు చెట్టు లా రామవిభున్‌, 


ఖర దూషణ (తిశిర సం 
హరణమ్ముం బూని వలచె నా నుందరు నా 


ఇబ ధీ, దశాస్యుం డాము 
ష్కరతై పగబూనేె రామచంద విభుని చె. 


= మరణంబు కోరి సీతన్‌ 


హరించె రావణుడు గపట యతి వేషమ్నునన్‌ 
బరమ పతివ్రత జానకి 


వచింపదు దకాస్యు డెంత (పాల్మాలిననున్‌. 


మెథిలి దుర్మతి గోరి వి 

రాధుండు నశించిపోయె రామునిచే, డై 
త్యాధములు ఖరాదులు నా 

యోధనమున వడిరి రాము న్నుగ శర హతిన్‌, 


: కోపమ్మున ది టజచుచు 
లు 


నావి యోజన సుదిర్హ హస్త ద్యయమున్‌ 
జాపి మృగతతిన్‌ పాపడు 
నా పలలు డడగె గబందు డా రామునికే, 


256 


1274. 


1279. 


1277. 


శ్రీరామక థాక ౦దష్సు, 


అమిత వరా|కము డౌ న 

య్యమరేంద తనూజు దున్మె నలు గొక్కట, రా 
జ్య మొసంగె గానన పరి 

[(భమణం బొనరించు భాస్కర తనూజునకున్‌ . 


ఇవి చాలవె యా జగదే 

కవీరు తత్త్వం బెజుంగ, గమలోద్భవ ద 

త వర కలుషాత్మకుడు దై 

త్య విభుం డెజుగ డఖీల భువ నావను రామున్‌ = 


. తెలిసి విఖీషణు డింతయు 


దెలిపె సమ్మగముగ వినడు దివిజద్యిమడి 
పలలాశనపతి, దురవ 
స్థలకుం బా లైతిమి మన దౌర్భాగ్యమునన్‌. 


ఆతికాయాదులు కూలిరి 

హితంకరుం డిం|దజిత్తు నీల్లె మహా తై 
లతనుడు ఘట శవుడు స్వ 

ర్గతు డేరిం జూచి యేగు రావణు డనికిన్‌. 


మనకి కష్టంబులు త్రీ 


రనివై సమకూడె, రామ రావణ యుద్ధం 
బున జత్తు రెల్టరు, విఖీ 


షణు డొక్క_డు సేరె బుణ్య జన గమ్యంబున్‌. 


యుద్ద కాండ ము 257 


1279 


లే 


1282. 


. కమలభవ దత్త వర గ 

ర్వమునన్‌ రావణుడు లోక బాధ యొనర్చన్‌ 
(బమథపతి సెప్పెదన్నా 

శము సేయ న్వచ్చు నొక్కు సకి యిట కనుచున్‌. 


._ ఆ సతి జానకి యే యగు 


నీ నురరిపు వంశ నాళ మిక దప్పదు స 
ర్వానుర నాథులకుం గా 
దీ సంక్షోభ ముడిగింవ నెవ్విధి నైనన్‌, 


పుర తరుణీమబణు లీగతి 

బరమ భయోచ్చైస్వర ముల బలపించిరి ధ్ర 
ర్యరహిత లై యాశ లుడిగి 

పరసృ రాక్టెషు లూర్జ్వ బాహువు లగుచున్‌. 


వనితా జనముల యాకం 

దనంబు లాలించి దశవదను డుద్యత్కా 
ధ నితాంత దంత పీడన 

కన న్నయన వహ్ని మాలికా ఫీకరుడై. 


1283. హతశేమ లైన రక్షః 


(పతతిన్‌ సమరంబు సేయ బంపంగ జమూ 
పతుల కుద|గ ధ్వని నా 

నతిచ్చి మజల ననే నిర్గుణంబుగ నగుచున్‌. 
SK K-17 


2558 


1284. 


1285, 


1206. 


వా 
చూత 
J] 


1283, 


శ్రీరామ క ధాశందవ్ను 


రథముం బూన్పుడు సత్య జ 

అధులౌ నాల్లు తురగంబులన్‌ విధి దతా 

కథ వర్మ కార్ముక పర 

కర థాని తూణ ముఖ శస్త్ర సంపన్నముగన్‌. 


కిలకింపుడు నే డెట్టు ల 

వలీల జ్యలితా గ్నితీవ బహు నారాచ 
మ్ముల బజగించుచు నా (కో 

తుల మూకం జీల్చి చెండుదునొ మీ రెల్లన్‌,. 


కరద స్పు టార వాస్మ 
చృరాసన జ్యా విముక్త సాయక తతులు 
రర బర (బకాశింపవు 
సరి ద్ధరణిభ్ళ ద్వియ ద్దిశా సాగరముల్‌. 


* అనిల జ వోపేత స్యం 


దన స్థ తాస్మ [తృచండ ధను రభ్ట్యు దూ 
త నభస్పృ కాం డోర్ముల 
షణ మాతమున న్మథింతు గపీ సెన్యంబున్‌. 


వ్యాకోశ పద్మముఖు ల 

స్రోకాబ్ద పరాగ వర్చనులు కపులు బలో 
దేకులు తత్క-_పి యూదా 

బ్ఞాకరముల దంతి బోలె ధ్వంస మొనరున్‌. 


మద్ద కాండము 


289. తరుచర యోధుల నొక్కా 
క్క-రి గాగం |దుంతు నొక్కాక శరంబునకున్‌ 
ఖరిమారు వానరుల నూ 
రుం్చరేసి యసమాహవోద్దురుడనై. కనుడీ! 


DO బలివెట్టుదు రణభూమికి 
(బళ యార్యద్యుతి విభాసుర శరావళి చే 
దల లుత్తరించి దాశర 
థుల హనుమ న్ముఖ నఖాయుధులతో గూడన్‌. 


లచే. సుతులం బంరు జనంబుల 
బతులం జాసి విలపించు వసితాతతి కీ 
గతి జేతః పీతి తన 
ర్చి తర్పణం బిడుదు మృత నిశిచ రావశికిన్‌ . 


లల్ల, అనుచున్‌ |బచండ భా 
బున జండ గభ స్తి తేజమున నొప్పు రథం 
బున జనె మహితల విదా 
రణం బొనర్చ: జను నట్టు రావణు డనికిన్‌. 


209. ఆసుర గృహంబుల్‌ కోదిం 
చి సమీకరణం బొనర్చి సేనానులు మై 
నునురుల్‌ గల రాక్షస పురు 
ష సమూహముతో నరిగిరి సంగరమునకున్‌, 


శ్రీ మకథాకం౦ందము. 


స. పలువిధముల నపశకునం 


బులు దోచె మొజసె సె సృగాలముల్‌ జలవాహం 


బులు గురిసె నెతురులు, [గ్‌ 
ద్దు కాకులు బెర సె మాసె దరణి | వభలున్‌,. 


ఏ. ధరణి చలించె దమం బా 


ఫ్‌ 


a) 


pra 
Cg 


వరించె దిగ్వితతి మొగ్గబడె బాదంబుల్‌ 
దురగతతి కవిరళముగ న 
దజె వామ భుజ నయనములు దశకంరునకున్‌ . 


,_ కొలంటు సమీపీంచుట 
చే లంకా విభుడు లెక్క సేయం డవి, దు 
శ్‌లత నాత్మ వధార్గము 
@ 
దోలించెన్‌ స్యందనంబు దు ర్దర్పుండై , 


దుమ యోధులు నిల్చిరి సి 

ద్ధముగా, నిరుదెగల వారు దర్పోజ్జ్వలులై 
సమరం బొనర్చి రత్యు 

(గముగ గడంకన్‌ బరస్పర వధా రతులై. 


ఒరుధిర (పదిగ్గ తనులై 

నిధనమ్ముం జెందిరి రజనీచర భటు లా 
(పథనమ్మున గపిభటు ల 

త్యధిక బలోద్దాము లై విహారము సేయన్‌.. 


యు ద్ద కాండము 


299. కబికుం దనంపు టమ్ముల 
పరంపరన్‌ ౯జజపి తోలె వానర బుక్షో 
త్క_రమున్‌ దానవ విభు డ 
బ్బరంబులన్‌ దోలు చండ వాతూలమొ నాన్‌, 


800. అనిమొన గోధ జ్వలితో 
(గ న్నేతు డై రావణుండు రథముం దోలిం 
చిన యం దెల్ల గపులు వడి 
రి నిక్సత్త కర చర జోరు హృదయ _గీవుల్‌. 


01. వానర బలంబు సమర 
వోణి సిడి చన దజుముచుం జనె కాప 
జానాదము వలయించుచు 


దానవపతి గర్విత మతి దాశరథుల వై 


మొ a 
పు 


నుగ్రీవృడు మహోదరుం జంప్పుట 
902. కపి బలముల్‌ బాజుట గని 
తపనసుతుం డరుగు దెంచి తాకి యసుర సై 
న్యపటలి,దుంప గడణగ బా 
దపాహతి యుగాంత కాల దహనా కృతియ. 


308. కరి బురి కొల్పుకొని మహో 
దరు డడం బె యెదిర్చి తరుచర నాథున్‌ 
ఊఉ "*%ా 
శరసంహతు జేయ నలిగి _ 
తరువున నేనె రవిజుండు దంతి శిరంబున. 


29 


a) 


ము 


శ్రీరామక థాక 0దషు 


1804. పది యడుగులు వెన్కకు వా 


|. 


సమే 


bt 


beak 


sr) 
ater 
శు 


అ 
(ann 
మీ 


వా 


జీ దంతి నేల బడె (సవ దసృగ్ధార ల, ది 
గ్విదళన ఘీంకృతి సేయుచు 
భిదుర శత భూరి ధరణి భృ చ్చిఖర మొ నాన్‌. 


దరణికి వడి డిగ్గి మహో 

దరుండు [వేసె గపిరాజు దత ఖడ్గమునన్‌ 
హరిపతీ నెత్తుట దోగియు 

ద్వర మై లంఘించి కూల్చె దనుజు బిడికిటన్‌. 


. తనకున్‌ గుడి భుజమై పొ 


ల్చినవాడు మహోదరుండు చేడ్చాటొందన్‌ 
గని రావణుడు విరూపా 
కున కిట్టని చెప్పె మోము శోభ దొజంగన్‌. 


1. ఓయి విరూపాక్ష! మన మ 


హా యోధులు (దుంగి రెల్ల రరివీరులబే 
నా యాళ్ల లింక సీ వె 
నె యున్నవి వైరులం జయింపగ బొమ్మా! 


= అనిన దలయొగ్గి వందన 


మొనర్చి యడరి కపి సైన్య యూధంబులవై 
దనుజుండు గురిసె బెట్టగ 
గన దశని న మో సాయక పరంపరలన్‌. -. 


యుద్ధకాండము 


1309. 


1310, 


1811 


_312. 


1318. 


తునిసిన కాశులు చేతులు 

దునుకలు గానైన వెద్ద తోకలు గడు (ప్రీ 
లిన పెను వకంబులు (దె 

సిన ముక్కు జెవులు బగిలిన శిరముల హాహ 


కపులు భయంబున బాజుచు 

దపన తనూజు దరి చేర ధై ర్యంబును గొ 
ల్పి పలాశి నెదిర్చె నతం 

డపార జవ సత్త రూఢి నంతకు బోలెన్‌. 


+ భూధర శిఇరంబు నొని 


పాదప చర నాథు డెత్తి పలలున్‌ వైవం 
గా దీక్ష కాబా శ కలిత 
మె ధర బడ జేసె దాని నసురుడు లలన్‌. 


శర లాఘవంబు మెజయగ 

నుణబుమాచె గపీం|దు డేయ నుంకించిన త 
త్తరు జాల మెల్ల దనుజుం 

డరుసమ్మున దానవ భటు లార్చి చెలంగన్‌. 


కనలి కపీం|దుండు నభ 
మున కెగసి రథంబు వె దుముక బో రభన 
మ్మున దానవుండు ఖడ్గ 


మ్మును శాలుం గొని యెదిర్చె బోడిమి మీజన్‌. 


26క్షీ 


1814, 


1819. 


1816. 


1817, 


1818. 


శ్రీరామక థాక ౦దము 


దరణికి డిగ్గి రయమ్మున 
దరణినుతుండు నికట స్థితారాతి నిశా 


చర హస్తంబున డాలున్‌ 
గరవాలంబు బెజీకికొని కవి సెన్‌ దనుజున్‌. 


ఇరువురు న త్యుద్దతి బో 

రి రంత సవ్యాపసవ్య రీతుల జక 

స్పురణన్‌ బరి భమించుచు 

నొరు నొరు గూల్పం దగియెడు నొద్దిక లొప్పన్‌, 


ఒకపరి విరూపనే తుం 

డొకపరి గపిరాజు మీజీ రొండొరు ద ల 
డ్‌ కదన చాతుర్యమునన్‌ 

(బకట భుజ బ లాసి చాలన విశేషములన్‌, 


ఒడుపున న్నుగీవు నెదం 

బొడువం బోయి గుజితప్పి పొడిచె విరూపా 
కుడు దతరమునన వ్వా 

ని డాలునం బల్మి తోడ నిస్తి౦0ళంబున్‌. 


కరవాల మూడ బెరుకన్‌ 

దొరకొను నెడ జూచి దనుజు దున్మె వడి వడిన్‌ 
హరినాథు డొక్కు | వేటున 

సురుచిర మణి కుండల [పశోభిత శిరమున్‌. 


యుద్ద కాండము 


1819. 


1820. 


4 321. 


1822. 


1828. 


బలకాలియు దశముఖు నా 

శల [పో వగు నా విరూప చక్షుడు (బాణ 
ములు వాయగ దీ నారవ 

ము లొనర్చి రసురభటులు గపులు జెలరేగన్‌. 


అంగదుడు మహిపార్మ్వుం జంపుట 


అంత మహాపార్మ్యు డడరి 
దంతిం బురికొల్పు కొంచు దాక గపుల ర 
కాంత విలోచను డున్‌ దు 
ర్దాంత భుజాదండ మండిత శరాసుడునై. 


పలల శర నికృత్తములె 

పెలుచన్‌ రాలె గపిసైన్య విరుల మూర్చం 
బులు గాలి తాకునన్‌ దొడి 

మ లూడి నేలం దొజగు సుమమ్ముల వోలెన్‌. 


రవి రశ్మి పభ శతు దు 

రవలోకంబెన పరిఘ నంగదు డెయన్‌ 
దివిజారి దంతి వై ప్రో 

లె విసంజ్ఞుం డై భయాకులితు లైరి భటుల్‌. 


క్షణమున లబ స్పృహుడై 

దనుజుం డాఖిలు డగుచు దత తీక్ష శర 
(వణ బాధాకులితోర 

స్కూ నొనర్చెం జాంబవంతు గోరో[గుండై. 


వతర5 


వతెపత్తీ, 


(a 
టరు 
ష్‌ 
oy 


శ్రీరామకథాకందము. 


నొచ్చిన బుక్షపతిం గని 

చెచ్చెర నరుదెంచి వై చె క్షితిరుహములు 3 
లోచ్చయములున్‌ |గుధా డీ 
వ్యచ్చటులాక్షుడు గవాక్షు డంత దనుజువై. 


1325. అనురుం డుజ్జ్యల బాణ 


1326, 


328. 


పసారముం జేసి వానర శరీరంబున్‌ 
గుసుమిత పలాశ వృక్షం 
బు నవి మెజయ జేసి యార్చె భూరి రవమునన్‌. 


ఆ మెయి ర కవ్లావితు 

డె మెజయు గవాకు జూచి యంగదు డల్క-న్‌ 
వేమాజు దప్పి భుజబల 

ధాముడు వైచె బరిఘంబు దానవుని పయిన్‌. 


. దనుజుం డూనిన బాణా 


సనంబు వలు దున్మ్క_ లయ్యె జయ్యన వాడున్‌ 
గనలున బరశ్వథంబున 
వనాట యువరాజు నేయ బర్వె బలియుడై . 


దివి కెగని యంగదు డలఘు 
జవంబునం బైకి దూకి సత్యంబు మెయిన్‌ 
బవి నన్నిభ దృడముష్టి బొ 
డువ నెత్తు రుమిసి నరాదుడు వడై ధరి|తిన్‌, 


యుద్ధకాండము 


1829. 


1380. 


Aa81. 


1882. 


1388. 


267 
రామ రొవణ యుద్దము 
బలవంతులు శూరు లమా 
త్యులు మువ్వురు గూలుటన్‌ మహోద్య త్కోధా 
నల ది పాన్యుం డగుచున్‌ 
ఐలికే దళాస్కుండు సూతున కుద గముగన్‌. 


రథమున్‌ దోలుము వడి దశ 

రథాత్మజుల నిష్ట సంగర క్షేతమునన్‌ 
వధియించి బుణం వీగుదు 

బథన హ తాస్మ త్పుత పరివారంబునకున్‌. 


ఫల పుష్పంబులు పీత్రగ 

వల సె లాంగద మరు తనయ సు గీవా 

దులు దృఢ శాఖలు గాగన్‌ 

బొలిచెడు రామ క్షితిరహముం గూల్తు వెసన్‌. 
అనివన్‌ నూతుండు రథం 

జును దోలె 1దుతగతి ద త్సముద్దుర ఘోష 
మ్మున సంచలించె ధారుణి 

వన శైల నది నద ద్విప వరాహంబై. 


అసుర పతి నిర్ణహించె గ్‌ 

పి సైన్య యోధ నికరంబు విధి దత్త రిపు 
(గసన |పభావ పటు తా 

మ సాస్త్ర సంయోజనమున మన్యు వశుండై. 


268 


1884. 


18895. 


1836. 


1888. 


శ్రీరామకథాక రదము 


కపిబలముం జెండుచు బో 

యి వలాశి విభుండు కాంచె నిందువదను ని 
ల పయోద గాతు నుజ్జ్యలు 

నపరాజితు దీర్ద చాప హస్తున్‌ రామున్‌, 


దివివేశ్వరు గూడిన వి 

ష్షువు బోలెం దమ్ము లక్మణుం గూడిన రా 
ఘవు బద్మ దళ విళాలా 

క్షు విస్ఫుర ద్యి(క మాభి శోభితు గాంచెన్‌, 


దశరథ సూనుల శరపథ 
ము సమీపించి దశముఖుడు బోరన [మోయిం 
చె శరాస జ్యా రవమున్‌ 
దశదిశలం (గమ్ముకొన రణ స ముద్దురతన్‌,. 


. అన్న యనుమతిం గొని దీ 


వ్య న్నారాచమ్ము లేసె బటు చాపమునన్‌ 
సన్నద్దుండై లక్ష్మణు 
డ న్నిర్ణర వైరి నాథు నదలించి నో. 


దొనవ నాథుండు సుమి 

తానందను లెక్క. గొనక ద చ్చరపాళిన్‌ 
వే నడుమనేె (తుంచి పజివె 

నానావిధ త్మీవ మార్గణమ్ము లుర వడిన్‌ 


యు ద్దకాండము 269: 


1389. 


1840. 


1341. 


1342. 


1848. 


ఆ ర్రీత్రి లక్ష్మణు శరా 

సారమ్మున ముంచి కవిసె జంచద్దర్వుం 
డె రావణుండు రామున్‌ 

మేరు నగ సమాన రీరు మి|త కుల విభున్‌. 


జల ధారలం గురిసెడు మొ 

యులు తజగున దనుజనాథు డెడతెగక శరం 
యులు గురిసె రాము పయి సం 

చల ద్దుణ ధ్వని విహోాయనము మ్మార్మోగన్‌. 


రాముడు ఖండించి దదు 

దా మాకి విషస (పదర జాలంబున్‌ 
వ్యోమంబు నంద భల్ల, 

సో మమ్ము నృజపి దరు దుర్వారుండై . 


ఇరువురు శస్త్ర విశారదు 

లిరువురు నస్త్రవిదులున్‌ మహేష్వాసులు ని 
ర్వషురు రామ రావణులు బో 

రి రనాసాద్యముగ నింద వృతుల బోలెన్‌. 


ఒరు నొరు గూల్చగ నయ్యి 

ద్దరు బఅపిన దీప్త శర వితతి నంబర మ. 
తరి శంపాయుత వర్షా 

బ్దర జాల సమాకులంబు భాతిం దోచెన్‌, 


270 శ్రీరామకథాకందము 


1లిడీడీ. అవిరత శర (ప్రయోగము 
న విరోధి పదర ఖండన పటు త్యమునన 
బవరం బొనరించిరి రా 
ఘవ రాముడు దనుజుడు బహుకాలము కడకన్‌. 


1845. ఆ రామ రావణులకున్‌ 
బోరాటము వ ర్రిలె గమముగ గడు దీ[వం 
బై రుద దండ హస్తుల 
పోరాటము వోలె నఖిల భువన భయద మై. 


1846. దశకంధర [ప్రయుక్త + 
త శరంబులు వచ్చి దశరథ తనూభవు నె 
న్నా సటం దాకి పడె సుమ స 
దృశంబు లై త చరణ ధర్శితిం గుములై. 


1847. రామ|పయుక్ర శాత 8 
వీముఖ జాలంబులు శ కలికృత ములు గా 
భూమిం బడె దశకంధరు 
మై మజువుం దాకి ధాత్మ మహిత వరమునన్‌. 


1348. అసురా స్త్ర మేసె గుపిత వి 
సర్ప మటు లసురుడు బుసలు గొటుచు వ్యా 
అ వ 
సృగాల పిశాచ వరా 
సింహ సర్చ ముఖములు బయల్యడె నిషువుల్‌. 


aay 


మద్ధకాండము 


40. 


350. 


151. 


52. 


88. 


271 
అసురా స్త్ర సంజనిత వివి 

ధ సాయ కోత్క_రము గాంచి దశరథ నుతుడ 

గ్ని సమో|గ తేజుడు బలఅపె 

నన నాగ్నేయాస్త్రము రిపు వీరుడు కలగన్‌. 


అనలా స్త్రంబున శరములు 

గన ద్రహన ధూమ కేతు (గహ నక్ష్మతా 
ననములు సూర్య ముఖంబులు 

జనించి దహియించె నసుర సాయక తతులన్‌. 


అసురాస్త్రం బా రీతి దు 
నిసి పో రావణుడు |కోధ నిర్భర మతి దా 
మసుడై రౌదాస్ర్రం జే 
సె సర్వ భూత _పభూత చింతావహమున్‌, 


వివిధాయుధ సంతతులు |బ 

భవించె నద్దాన పరశు పట్టిస చాపా 

సి విశిఖ హలాదులు (బశ 

య వాయు పెగోద్రతంబు లశని సమంబుల్‌ . 


అమర ద్విషు రసన. లప 

స్త్ర మడంచె రఘూదషహుండు జయ్యన బరమా 
స్రము గాందర్యంబున హ 

ర్షమున నుతించిడి వియచ్చర వరుల్‌ రామున్‌. 


272 


వెలికీ, 


wre 
డం 
Gna 
(౮౩ 


13957. 


శ్రీరామకథాక దము 
ఆతి సంరంభంబున టై 

వతారి స్రౌరాస్త్ర మేయ బటుసాయక సం 

హతి దున్మె రాముడు ద దు 

ద్గత చ|కాయుధ తతి భుజ దర్ప మెలర్చన్‌. 


లక్షుణుడు రావణునిచే మూర్చితుడగుట 


. రామున కొకింత యుద్ద వి 


రామం బొదవంగ ఘన పరాకమ నుతు డా 
సౌమ్మితి యేసె వడిను 
(తామాయుర సన్నిభ శరతతి రావణు పై 


. కజకుం దనంపు శరమే 


సి రాల్చె నేల నరశీర్ష చిత పవిభా 
సుర త [దథ దగజంబున్‌ 
మజియొకటం గూల్చె సూతు మస్తకము ధరన్‌. 


అంతటి నిల్యక విక్రమ 
వంతుడు సౌమి|తి తున్మె బాణాసన మిం 
తింతలుగ విభీషణు డ 


. య్యంతరమున వచ్చి కూల్చె హయముల గదే. 


1898. 


విరధుం డై రావణు డు 

ర్వ్యరకు న్యడి డిగ్గి తమ్ము పె పటుశ క్రిన్‌ 
బటజపంగ జూచి దానిన్‌ 

శర|తయమున నుజుమాడె సౌమి|త్రి వెనన్‌. 


యుద్ధకాండము 


1359. 


1860. 


39361, 


1362. 


1868. 


273 


రావణుడు |గోధ మూర్చితు 

డై వైరి విదారణ పటు వన్యము శ కిన్‌ 
వై వగ బూన బొదివె రా 

మావరజుడు జేతు లాడ నట్టు శరములన్‌. 


దువ్యూర (కోధమున ను 

పర్వారి పజవె నమిత బాధావహమున్‌ 
దుర్వ్యార్యము శక్యాయుధ 

ముర్వర వడక దిశలదువ నుగధ్యనితోన్‌. 


సౌమి|తికి స్వస్తి యనుచు 

రాముడు శుభ మాడుచుండ లక్ష్మణు వక 
స్సీమన్‌ దాకె నమోఘం 

బై మయకృ్ళత మద్ది పిడుగొ యన భీమముగన్‌. 


తొజగు నసృ గ్ధారలతో 

ధరణీ తలమున బడె విగత స్పృహ రామా 
వరజుడు లయ కొ లాహ 

స్క రోగ నేతుడయి రామచం(దుం డంతన్‌, 


జీవింప నీయ నింకీ 

రావణు వజ నిభ శరపరంపర చేతన్‌ 
వె వస్వతు జేర బనుతు 

నే వంకకు బాజె నేని యిప్పు డటంచున్‌. 
SKK.18 


274 


1864, 


18065, 


1866. 


1867. 


1866. 


శ్రీరామకథాకందము 


బలితంపు టు[గ సాయక 

ముల విలస త్తప్త పామభూషిత పుంఖం 
బుల దనువు గాడ బారెన్‌ 

బలలుండు మరు ద్విధూత వారిదము గతిన్‌. 


దశకంఠు డట్టు పాణ వి 

వశుడై ధరబడిన తమ్ము వంకం గని చా 
ప శరమ్ము లైచి ప్రభూ 

త శోకభారమున గుంఠితాత్ముం డగుచున్‌. 


విలపి౦ చె నిట్లు రాముడు 

పలలాశను డిట్టు లయ్యు పడవై చె మహా 
స్థలి నా యెట్ట యెదుట శు 

భలక్షణున్‌ లక్ష్మణు జయవర్ణను దమ్మున్‌. 


ఏటికి దశాస్యుతో బో 

రాటము నా కింక సంగరంబున విజయం 
బేటికి రాజ్యమ్మున్‌ |బదు 

కిటికి బాణాధికుండు హితు డిట్టు వడన్‌, 


తలపంగ దేశ దేశ 

మ్ములన్‌ లభింతురు గళతములు బాంధవులున్‌ 
గలదే [భాత లభింపం 

గల దేశం వీయఖిల జగంబుల నెందున్‌. 


యుద్దకాండము 


1869. 


1870, 


1871. 


13872. 


1878. 


271 


కనుమో సుషేణ నాయీ 


యన జుండు దశాన్యు నాయుధాహతుడై ధా 
రుణి కోతి తార కాయ 


మ్మున పాముం బోలె నే నెట్టు పొరలాడెడినో! 


తనువున కంపం బొదవెడు 

ధను శరమ్ముల గరముల దాల్బం జాలన్‌ 
రణ మెట్టు సేతు శోకం 

బనుక్షణమ్మును (బవృద్ద మగు చుండె మదిన్‌, 


లక్కుణుడు న్వస్థుడగుట 
వ్యాకులి తేం్య్రదియు డగుచున్‌ 
దేకువ సెడి రాము డట్టు దీన స్వరుకై 
శోకింప భిషగ్వరు డ 
య్యాకులతన్‌ మాన్న నిట్లు అనె రామునకున్‌. 


మృతి నంద లేదు రామ 

క్షైతీశ! నీ యనుజుడు ముఖచిహ్నంబులు ద 
దతి దోప వెట్టు వదనం 

బతి పసన్నముగ గాన నగు సుుపభమై. 


కన్నులు నిమీలితములై 

యున్నను గాంతి న్వెలార్చు చున్నవి హృదయం 
బు న్నిరత స్పందన సం 

పన్నంబగు గర తలములు బద్మారుణముల్‌ , 


277 


( 


. పరితోషంబున రాము డ 


వరజుం గని కనుల బాష్ప వారి తొజగ స 
త్వర గొగిలించి యిట్టనె 
సురక్షితుండవుగ నిన్ను జూడం గంటిన్‌. 


నీ కొం డొక విధ మైనన్‌ 


నా కేటికి [బదుకు రావణ వధం బై నీ 
తాకాంత చెంత చేరియు 
నాకు సుఖం బౌనె ని ననం జాలని చో! 


న 
అస్‌ నన్‌ లక్ష్మణు డిట్టనె 


వినయమ్మున, నిట్టు లాడ పీరున కుచితం 
బె! నెజప వలె నద విఖీ 
షణు లంకాపతిగ జేయ సల్పిన |పతినన్‌, 


3 (బతుకండు భవ చృరపథ 


గకుడై న రిపుండు జచ్చు గంరీరవ మ 
ర్దిత మత్తగజంబున్‌ బతె 
(బతివీర భయంకర 1 పభావ! మహాత్మా! 


. అవితథముగ (బతినం ది 


ర్చ వలతు వెనిన్‌ జనకజ వడయంగ దలం 
తువ యేని గూల్పు మను జప 
ర వారి (గుంకకయ మున్న రావణు నాజిన్‌. 


278 


1884. 


1385 


1886. 


1887. 


శ్రీరామకథాక ౦ద ము 
అనుచున్‌ దమ్ముడు వచియిం 

పసమ ఆతా త్నోహ మూని బాణాసనమున్‌ 

గొని సజ్యము సేసి రిపు మ 

థనమున కాయత్తు డయ్యె దాశరథి వసన్‌, 


రావణుడు మణల రామునితో బోరుట 


ఆనిధి రాముడు నిల్వన్‌ 
రావణుడు రథాధి రోహణ మొనర్చి యహూ 
ర్వావేశమున నెదిర్చె ది 
శావశి |మోగెడు ధను ర్మహానాదము తో. 


అరుణ ద్యుతి భాసుర మె 

పరగెడు నరదంబున దశవదనుం డుండన్‌ 
దుర మొనరింపన్‌ రాముడు 

ధరణిన్‌ నిల్చుట యసంగతం బగు నంచున్‌. 


తలపోసి దేవపతి మా 

తలి సారథి గాగ నిజ రథంబున్‌ బంపన్‌ 
వలగొని రాముడు వినయము 

దలిర్ప గా నెక్కి సమర తత్పరు డయ్యెన్‌. 


, అలఘు పరాాకము లిర్వురు 


దులారణము సేయ దొడగి దోర్చుల మొప్పన్‌ 
జ్వలిత శర పరంపర చే 
నలయింపన్‌ సాగి రంత నన్యో న్యంబున్‌, 


యుద్ధకాండము 279 


18389. 


L890. 


391. 


1392. 


18983. 


పరమాస్త్రవిదుడు రాముడు 

హరించె గాంధర్య దైవ తాస్త్రమ్ముల దై 
వ రిపు |పయుక్తముల స 

త్యరుడై దర్పించిత త్త దస్త్రంబుల చే. 


అసురుండు |గోదమున రా 

క్ష సాస్త్ర మేయగ నెగసె విషాగ్ని జ్వాలల్‌ 
(పసరింప జేయుచున్‌ స 

ర్ప సాయక పతతి సంగర క్షితి నెల్లన్‌ . 


గరుడా స్ర్రంబున నడగిం 
చె రాము డద్దాని బం క్తిశీరుడు (కోదో 
అ — 
ద్దురుడై యంబుదము గతిన్‌ 
శరధారల గుణిసె రామచందు పయి వడిన్‌. 


శిత మార్షణావళిన ద్లై 
వత సారథి నొవ్వ జేసీ భంజించె నిడం 
బతులోద(గత రథ్య 


(పతతిన్‌ జొ క్రిల్ల జేసె రక్తాఘమునన్‌. 


దను జేశ్వర రాహు (గ 
స్తుని రాము గని వ్యధ బడిరి సుగీవ విఖీ 
షణులు విషజ్టు అయిరి చా 


రణులున్‌ సిద్దులు బుషులు సురలు గంధర్వుల్‌ * 


280 


1394. 


18995. 


1896. 


1897. 


1398. 


శ్రీరామకథాక ౦దము 


ఆశుభంకర భీషణముగ 
[గసించె నంతట బుధుండు పాజాపత్యం 


బు శశి పియంబు రోహిణి 
దిశలన్‌ ధూమ మెగసె రవిదీప్తు లడంగెన్‌. 


ధూమ సహితాగ్నిభాసుర 

మె మండుచు నుద్దతోర్మి మాలాతతితో 
వ్యోమమ్మున కెగసె జలధి 

ధామనిధి |గహింప జూచు తాత్సర్యమునన్‌. 


అమరేందానల దైవ 

త్యము విస్పష్ట (పకాశ మెక్వూకుల తా 

ర మహ ద్విశాఖదానా 

[కమించె నంగారకుండు గగనం బందున్‌. 


పది తలల తోడ మణి యి 

ర్యది చేతుల తోడ నిల్చి రావణు డంతన్‌ 
గదనస్థలి జాపము చే 

త దాల్చి మైనాక పర్యతంబున్‌ బోలెన్‌, 


విలయో(గ భాను తేజో 

జల దృకతి జూచె రామభ్యదుడు శీలం 

బు లదర ధా|తి చలింపన్‌ 

దలలు పదియు గంప మొందె దానవ పతికిన్‌, 


యుద్ధకాండము 


1399. 


1400. 


1401. 


1402. 


14083 


281 
నుర సిద్ద సాధ్య చారణ 

వర గంధర్వులు గరుడుడు బన్నగులున్‌ గి 

న్నర యక్ష సుర ర్షులు జే 

రి రంబరంబున సమర దిదృక్షా పేక్షన్‌. 


అసురుండు గెల్వ వలె నం 

చసురులు రాఘవునకున్‌ జయం బగునని యె 
లసురలు దవసులు స్వేచ్చా 

రా 

ను సారముగ నాడ రావణుడు [గోధమునన్‌. 


ఇదిగో శూలము బరగిం 

చెద దుస్సాధ్య మగు నిది సిదము గ మో) 
దె; ఈ 

యి దశ రథాత్మజ! యిష్పుడ 

హృదయము లగలంగ జత్తు రీవు ననుజుడున్‌, 


అనుచు రిపు దురాసదమున్‌ 

గన చ్చిఖి శిఖో జ్వలంబు ఘంటారవ వీ 
షణమున్‌ శూఖము వై చెన్‌ 

దనుజుడు భుజశ క్రి యెసగ దాశరథి పయిన్‌, 


అచల స్థిరుడై భల్ల 

పచయం బడరించె రామభదుడు |పళయా 
గ్ని చయ (పశమన రత మఘ 

కంస డె తోద్దుర జల |పవాహం బనగన్‌, 


282 


1404. 


1405. 


1406. 


1408. 


(శ్రీరామక థాకందము 


రామ |పయు రక్త భల్ల 
సోమంబు హరించి సోయి శూలాగ్ని జా 


లా మాలికలన్‌ |గీష్మో 
దా మాది త్యాంప జాల తప్తాంబువు లై. 
గి ర 


కను లెట్టి జేసి యిం[దుం 

తలా శకాయుధంబు నంది కొని రయ 
మ్మున రాము డేయ శూలం 

బును ఖండించె నది దివిజ మోడావహ మె. 


శూలము వితథం బైనన్‌ 

గాలాంతకు మాడి... బం క్తికంఠుడు స న. 
ల్లోలాక్షుండై బితశర 

జాల క్షత దెహు జేసె జయ్యన రామున్‌. 


క అసురేశ్వర బాణాహ తి 


నసృక్కరితాంగు డయుం చతిదిరుం డె 

య/ 2 క 

యసమ కుథ రాముడు రా 

తను జర్జరితాంగు జేసె సయక పృషిన్‌. 
డు 


ధనువున్‌ జాజి విడిచి చ 
చ్చిన గతి రథకూబరమున జేరగిల బడెన్‌ 
దనుజుడు సిడ ౦టి బడ మ 


ఖ హా Vrs ” క 
సీ నొంచ రాముడు హయముల శిత దా మయుతని: 


యుదకాండము 


© 


1409 


1410. 


AA, 


1112 


1418. 


283 


పధ నము సేయం జాలక 

రథికుడు జేట్సడుటయున్‌ దురంగములు కర 
వ్యధ నొందుటయుం గని సా 

రథి దూరమ్ముగ గొని చనె రయహమున రథమునె. 


పరిచర్యల పిమ్మట దే 

రి రావణుడు దూల నాడ హృదయమ్మున డు 
రర బాధ వడియు మృడు వా 

కరణి న్ఫూతు డనె నిట్లు నపినవషు చ గమన, 


రిపు వశవర్తిని గాను భ 

య పీడితుడ గాను రాజ! ఆశ్‌.చెద చె 
ల్హపుడున్‌ హితంబు సికు జ 

ల పరా|కమ హీను గా దలంపను నినున్‌ 


యు నెలిగె కడప వ వలె య. 


బును సూతుం డదియ ధర్మము ఆర్యా హాప్‌ 


రథ రథ్య సూతులం గా 

వ ధర్మము రథికున కె పర పేదల చ 
రథికుం డాపద వడ ద 
దథికుం గాచుటయు సూత ధర్మంబ Sur 


284 


1414. 


1419. 


1416. 


1417. 


1418. 


శ్రీరామక థాకందము 


వివశుడ వై తిఐ రామ శ 

ర విద్దత రథమున నీవు రథ్యములున్‌ [శాం 

తి వడె రిపుం డుత్సాహము 

న విజృంభించి గుణరవ మొనర్చుచు నుండెన్‌. 


నిను రక్షించుటకున్‌ స్యం 
దనంబు రామ శర పథము దప్పించి యిటుల్‌ 
గొని వచ్చితి దానవ నా 
థ! నెజప వచ్చు సమరము గత క్రాంతుడ వె. 


తురగములు సేద దీరిన 

వి రామ బాణ వ్యధ నిను పీడినచో సం 

గర సన్నద్దుండవు గ 

మ్మరదము దోలెద ద్వ దాశ యానుగుణముగన్‌. 


అనినన్‌ |వీతుం రా 

వణుం డలఘు రత్న మయ సువర్ణాభరణం 
బును మెచ్చి యిచ్చి తోలిం 
చె నుద్ధతుం డగుచు రాము చెంత కరదమున్‌. 


ఇక నాజిన్‌ రాము వధిం 

పక మజలం బోవడు దశవదనుం డనుచున్‌ 
వికట స్వరమున నాడి ద 

శకంఠు డగె వడి రామచం దు నెదుటకున్‌ 


యుద్ధ కాండము 


1419. 


1420. 


1421. 


1422. 


1428. 


285 
రణ సన్నద్దుం డై రా 
వణు డా గతి నెదుర నిల్వ బరికించి జయం 
టొనదించు విధానము యో 
చన సేయు రఘూద్వహునకు సంతస మొదవక్‌. 


ఎదుటన్‌ |బసన్న ముఖుడై 
ముదమున నావిర్భవించి మునిస త్తముడున్‌ 
విదితాత్ము డగస్త్యు డనె ళు 
భదంబు పిను మిద్ది రామ! పాప వహరంబున్‌, 


గెలుతువు రణంబున న్న 
(తుల నెల్లి జయంబు వడయుదు వఖల కౌరి 5 
బులలో జింతాశోకం 


బులు నశియించు నిది గుహ్మ్యము సనాతనమును, 


ty 
షా 


విమల స్వాంతమున జబం 

పుము దీని (నామచర్శద! ముమ్మాణలు పం 
క్రిముఖున్‌ గూల్తువు నే డని 

యమివరు డాదిత్య హృదయ మ న్మం;తంబున్‌. 


కతువులు (క్రతుభో క్రయు ద 
_తగ్రాతు ఫలమున్‌ రవియె డై వత విభుం డేతం 


'డితడే యగ్నియు లోక 


సితికిన్‌ మూలం బని యుపదేశించి చనెన్‌. 
® 


256 


1424. 


1425. 


1427, 


1428, 
కలితాహవశ క్రికి రథగతి సేయుము ని 


శ్రీరామకథాకందము 


అమ్మెయి దాపను డేగిన 

పిమ్మట రాముడు జపించె విధ్యుక్తము గా 

నమ్మం తము విమల స్వాం 

తమ్మున ముమ్మాజు రావణ వధార్థం బ్‌ 
రావణ వధ 

శర చాపంబులు గొని డా 

శరథి రథారోహణంటు సలి నిలువగా 

నురసారథి తోలె రథము 

బరవీరున కెదురుగ జయ బంధుర లీలన్‌, 


, మాతలి కిట్లనె రాముడు 


దేతేయుం డరుగుదెంచు దర్పోద్రతు డై 
ధాతు [పభా విభాసిత 
మై తగ నొప్పు గిరి వోని యరదంబు వయిన్‌. 


ఆప సవ్య గతి న్వచ్చెడు 
రిపుండు ఏ డాత్మ నిధన కృతమతియై చూ 
రా ర సముట్టితం బై 
న వయోదము మాడ్చి. ఏని సాళ్ల మునరున్‌, 


కలగకుము రిపు విజృంభణ 


శ్చల హృదయెక్షణుడవుగా 


బలభధి తార థివి చెప్ప వఅయిున కున్‌. 


ఇయుద్ద కాలడము 287 


1429. 


1 430. 


14982. 


1488. 


ఈ దుర్శినీతు గూల్చుట 

కై దరించి యని సేతు ననిదం వూర్య 
పాదుర్బూత ధను ర్వీ 

దో్యోదయమున లోక విస్మ యోద్వేలము గన్‌. 


అనిన గడు రయమ్మున దో 

లె నరదము స్చీతి మాతలి, త దుదత ధా 
రుణి రజము వెల్లుగ నెగసీ 

కనులం |గమ్మ గన జాలక దళాస్యుండున్‌ . 


భగభగ మి ముడు కనుల 


(బగాఢ మన్ను శనవదంతరంగంబున జూ 
చి, గృహత చాపు డై మొయి 
లు గతిన్‌ గురిసె శర వృష్టులు ర ఘూద్వహు పై. 


ఎన్నేని శరము లేసిన 
న్నియు వ మ్మయ్యె గాని హరిదశ ము లా 


ట్‌ 


న్నత నొందవు నొవ్వం 
స్నిర్దరనాథు సూతు గడ ణుమాతంబున్‌,. 


మ్‌ ౬ 


తన శరముల రాముడు (దుం 

ప నాతని శర్మపతతుల భంజించున్‌ దా 

నన లాని లంద వారుణ 

ధన దాహి ము ఖాస్త్రములు వితథము లయి పడెన్‌, 


288 


1484. 


1435. 


1486. 


1487. 


1488. 


శ్రీరామకథాకందము 


ఎడ జూచి రాము డంతన్‌ 
బడ నేసె ధరి|తి రావణ రథ ధ్వజమున్‌ 


గడు నిశితాంబకమున, గన 
బడె దుశ్శకునమ్ము లఫ్హు పం కి ముఖునకున్‌ . 


పలలంబు గురిసె నంబర 

తలంబు విపరీత మారుతము వీచె, శివా 

వళి |మోసె రథము నలువం 

కల, హయ పృష్టంబు లనల కణములు రాల్చెన్‌. 


మోర కలహ నిష్టము లై 

తేరున బడె శారికలు విదీర్ణాంగము లై 
వారక గృ్మధ (శ్రేణి మ 

హారవముల సంచరించె నాకాశథమునన్‌. 


మరణము తథ్యము తన కం 

చెజీగియు వెనుకంజ వేయ కే రాముని తో 
దుర మొనరించె విజృంభిం 

చి రావణుం డద్భుతముగ స్థిర చిత్తుండై . 


ముసల [పా సాసి గదా 

విశిఖా ద్యాయుధ చయంబు వెస వర్షింపం 
గ సురేం|ద సారథి విచి 

(త సరణి తప్పించి తోలె రాము రథంబున్‌. 


యుద్దకాండము 


1489. 


1440. 


i441. 


1442 


1448. 


28% 


కడు వేగంబుగ రాఘవ 

డడరించె నిళత శర సహ సములు, దశా 
న్యుడు నట్టు లె రాఘవు వె 

విడిచె శితాంబకము లలఘు వేగా న్వితుడై. 


అన్యోన్య వధార్జులయి య 
నన్యాదృశముగ రణం బొనర్చిరి రఘురా 
జన్యుడు రావణుడున్‌ దమ 

సెన్యంబులు పోరు దక్కి. సస్మయత గనన్‌. 


జలన (పదీ ప్ప బాణం 

బు లిర్వు రుద్దతి నసంఖ్యముగ ను బెల 
తల మా వరించి యయ్యవి 

వాలిచె వ వోలిక నచటన్‌. 


. తుములం బయ రణంబు (గ 


మముగా సవ్యాప సవ్య మండల వీథి 
(భమణము లొనర్చి చాతు 
ర్యమునన్‌ సూత దయంబు రథములు గడపన్‌. 


ఎదురెదురుగ డీకొను రీ 

తి దరియ గా నేగు |దుతగలతిన్‌ దెరులు ₹ం 

డు దివిన్‌ మేఘంబు లనం 

గ దత్‌క్షణంబ గురియు వెనుక కరిగి శరముట్‌. 
SKK_19 


290 


1444. 


1445, 


1446, 


1447. 


1448, 


శ్రీరామకథాక ౦దము 
సాగరమునకున్‌ బోలిక 

సాగరమె నభమ్ము నకును సాటి నభంబే 

యా గతి దనకుం దానీ 

డౌ గరిమన్‌ రామ రావ ణాహవ మెసగెన్‌. 


జయ మగునని రాముండు ని 

రయంబు తథ్య మని దశశిరస్కుడు సమర 
[కియ సేసి రలఘ భుజ శ 

క్రి యుక్తి వికమము లెల్ల దెల్వము గాగన్‌. 


ఆ విధముగం జెలగి ద్ర 

షావేశములన్‌ దురంబు సల్చిరి ద్యాతీ 

(గావ వ్యోమ పథములన్‌ 

రావణుడు |నాముడు భువన భయద లీలన్‌. 


కోప కషాయిత న్నెతుం 

పురుషోత్తముడు రాము డతి తీక్ష శరం 
పున నేసి తునిమె లం 
పతి మణి కుండల |పకాళశిత శిరమున్‌. 


మీ 


యే tl 


రామ శర నికృత్తం బై 

భూమిం |దెళ్ళిన శిరంబు మున్నుం బలె బూ 
రాషమరు దేహమున బొలిచె 

నేమి విచితం బని సుర లెల్లరు జూడన్‌, 


చుట కాండము 
ల్‌ు 


449, 


480 


ఉదర, 


ఉద. 


14568. 


శీ 
43 
p-4 


మజియొక జాణంబున ను 

త రించె దచ్చిరము గూడ దాశరథి రయ 
స్పురితగతి, మహాద్భుత మై 

పరగుచు నింకొకటి యుద్భవం బయ్యె వెసన్‌. 


రిక శిరమున్‌ (దుంచిన వే 


తొక శిరము స ముద్భవ మగుచుండె సురారా 
తి కపుడె, యట్లు లౌదవె మ 
స్తకంబు లష్టోతర శత సంఖ్యాకము లై 


పంతు డు, చస 


గ్ర 


రాంతకుడు రఘు (పపీరు చజాహాప చలో 

యంతము సాయం కంచు హృ 

దంతర మం దెంచి యిటు అలగె మాతలియున 
చ 


ఈ తులువ తోడ బోరెద 

పీ తీరున బెద్ద కాల మీ డెవ్యరు 
కో తరణితెజ! రూపజు 

డే తోయజ సంభవాస్ర మెక్కిడి తెసిన. 


ఆనుచున్‌ మాతలి విన్నప 

మునర్చ నాలించి రాము డుత్సాహంబున్‌ 
గొని సంధించె సమం[తము 

గ సిరజ భవాస్ర్రము దశకంధరుని పయిన్‌. 


292 


1464. 


1455. 


1456. 


1487. 


1458. 


శ్రీరొమక థాకందము: 


అశనిం ఐలె న య్య స్ర్రము 

దళాస్యు హృదయమ్ము జీల్చి దాశరథిం జే 
రె, శరాసనంబు తోడన్‌ 

దశాననుడు వీడె నుసురు రాతి తపతి Aa. 


హతుడయ్యి రావణుడు సం 

హతమ్ము లయన్‌ బరా|క్రమ ల వాత్తా హం 
కృతి దుష్టకామ దివిజ 

(పతారణ సుజన నిరాకరణ మారణముల్‌. 


సంతోషించిరి విబుధులు 

నంతాపించిరి బుధ ద్విష దృటులు, (బభా 
వంతు, డయ్యె రని, మహి సు 

కాంతం బయ్యె దిశలున్‌ |బసన్నము లయ్యెన్‌. 


ఆలరులు వర్షించిరి దివి 

జ లతాంగులు, పాడిరి సరసంబుగ గంధ 

ర్వులు, దాపస వరు లాశీ 

స్సు లిడిరి రామునకు, మొబి సె నుర దుందుభులున్‌, 


రావణుడు కూలగ మహా 
రావమ్ము లొనర్చి వానర భటావళి దై 
త్యావళి గూల్చ గడగె నా 
నావిధ నిశిత రణ సాధనంబుల చేతన్‌, 


. యుద్ధకాండము 


1459. 


1560 


1461. 


1462, 


1465. 


233 


పురి దెస బరువిడ సాగె న 

సుర 'సెన్యము కాలి కొలది, సూర్య సుతుండున్‌ 
మఆలించె గపి చమువ చం 

పరాదు వె న్నిచ్చిన పగవారి నటంచున్‌. 


. హనుమ త్సుగీవ విఖీ 


షణ [పముఖ నైన్యపతులు సొమ్మితియు బో 
రన గీర్తించి రమిత వీ 
ర్యనిధాను (నామభ|దు రావణ వధకున్‌. 


ఆమరారిం దున్మి వలిగె 

శమిత కోధమున రామచం దుండు నునో 

జ మృదు స్మి తాస్యుడు సుధా 

ళా 

సమ నైజ కృపార్జం ద (క్పృసారుండును న" 


ఆగణిత భుజ విికమమున 

దిగీశ్వర (పభృతి సర్వ దేవతలన్‌ లె 

క్క గొనక భోగ విలాసుం 

డగుచు జెలంగి తుది నిట్టు లయ్య నటంచున్‌. 


ధరణీ తలంబునన్‌ బే 

రురమ్ము వగులంగ కోశితాఘమున సీ 
వరహితు డై పడిన సహో 

దరు జూచి విఫీషణుండు తత దుఃఖమునన్‌. 


294 


1484, 


1465, 


సమీ 
టో 
ep) 
శ] 


1466. 


శ్రీరామకథాకందము. 


ఇపీంప జూచి యనునయ 

లరారగ రాముడు దరి కరిగి పలికె ని 
లు కోకింతురె ధర్మమ 

లు వీరులకై, విడువుము దుఃఖం బింకన్‌. 


£9 


GeE ట్ర 


మహిత పాభవమున బొ 
ల్సి హతుం డయ్యె సమరస్థలిన్‌ శాతవ దు 
సృవాముగ బోరాడి యితం 
డహొ! శ్మ్యతుత్వం బది మరణాంతము గాదే? 


|. ఇకి తడు నీయటిడె నా 


యు 
కు కలంత న్మాని యన్నకున్‌ సుగతి (పా 
పి కొనర్చుము శాస్తో కాం 
త్యకర్మలు విఖషణా! న దమ లాత్ముడ వె. 


= ఊరడుము రావణానుజ! 


దీరుండవు గ మ్మసి యుపదేశించె మహో- 
దారుడు రాముడు, దుఃఖ వి 
కార ముడిగి చితశాంతి గనె నాతండున్‌, 


రావణ స్త్రీ జన విలాపము 
నాభుడు హతుం డగుట నవ 
రోధజనంబులు బరుగు పరుగునం జని యా 
యోధన ధ్యాతిం బెల్లుగ 
రోదించిరి భర్తృ గుణ నిరూపణ నుతులన్‌. 


యుద్ద కాండ ము 


1469. 


i470. 


1471. 


1472. 


1478. 


వినవై తి వెందజు వచిం 


చిననున్‌ శ్రీ రాఘవు నవిచింత్య |పభావం 
బు మ న. ధర్మం 


బును వీడి చరించి పతనముం జెందితి వే. 


నవ లావణ్య విలాసము 

న వినుతి కెక్కిన సతీగణము ని న్ననుర 
క్తి వరించి యుండ దుర్కో 

హవశమ్మున |బాకులాడి తవనీ నుతకై. 


ఎంత తవంబొనరించియు 
నెంతటేి యొశ్వర్య మనుఖపించియు లోకం 
బంతయు గెల్చియు వ సట హర 


నిను సప్త జలధుల న్ముం 

చిన యిందజు గూల్చి వార్టి సెతువు నిర్మిం 
చిన వీరుడు పరమాత్ముం 

డని నాజి యెజింగితి విన వస్మద్భోదన్‌. 


296 


1474, 


1475. 


1476. 


శ్రీరామకథాక ౦ందము 


రాముని తత్త్వం బెజిగిన 

నా మజది విఖీషణుం డొనర్చిన బోధ 

| పాముఖ్యంబున్‌ జేర్చవు 

పో మది వైధవ్య యోగము న్మా కొదవెన్‌, 


హర పూజా నిరతుండవు 

పరమ తపః పీత జలజభవుడ వ్ర నయ్యున్‌ 
హరితో బగగొంటివి హరి 

హరాజుల కభేద మెటుగ కజ్జానమునన్‌. 


నరుడని వనాటు డనియున్‌ 
దిరస్క-రించితివి రాము సీరజ గర్భే 

కరర నిభు ఐరమపదము స 

త్వర జేర్చు పథం బటంచు భావించితి వో! 


1477. సురకాంతల దల దన్నిన 


1478. 


సురుచిర భోగంబుల రుచి జూపి యిటు ల్నీ 
వరిగితివి నాథ! ని న్నను 
సరింప నైతి సహధర్మచారిణి నయ్యున్‌. 


ఆ శితులన్‌ బోషించితి 
వ్యళాంతము నాథ! అతులి తై శ్వర్యో పే 
త (శేయమ్ముల గూర్చి సు 

ర శ్రీ మౌళి మణి రాగ రంజిత చరణా! 


యుద్ధకాండము 


1479. 


1480. 


148i. 


1482. 


1488. 


297 


హరితో వై రంబును నని 

తరసాధ్య వర |పభూత తత గరంబున్‌ 
బర మానినీ మణీ సం 

గరతియు జేకూర్చె నీ కకాల మరణమున్‌. 


విఫీషణుడు రావణున క ంత్య|కియ లొ నర్చుట 
అనుచున్‌ బహుభంగుల న 
వ్వనితా జన మేడ్య రాఘవ విభు డనె, విఖీ 
షణ! పురికిం బంపుము వీ 
ది నెల్లి, గడగుము తదుపరి కృత్యంబు నకున్‌. 


అనినన్‌ విఖీషణుం డి 
ట్రనె రామునకు న్మహాత్మ! యనుచిత మీదు 
మన EE నంత్య |కియలన్‌ 

బొనర్చుట తెగడుదురు నను భూమిజనంబుల్‌ 


pra 


అనవుడు రాము డనె విఖీ 

షణ! యీతండు భవ ద్యగజన్ముండు తపో 
ధనుడున్‌ దేజళ్ళాలియు 

ననారత శివాం[ఘి సవ నై కాత్ముండున్‌, 


తన చేసిన కర్మ ఫలం 

బు ననుభవించి మరణించి ము క్రిం గనె గా 
రణ మేమి లేదు మనకీ 

తనితో వైరమున కింక ధార్మిక చరితా! 


298 


1484. 


fn 
ఖు 
అం 
అః 


1486. 


1487. 


1488. 


డ్రీరా మక థాకందము 


గణియింప బోల ది పీ 
తని వూర్వు కృతామము లవి తద్ధయు మెండై 


నను సలుపు మంత్య కర్మలు 


మనముగ నని బోధ సేయగ విఖీషణుడున్‌. 


. ఆవరోధ జనంబు సగ 


రవంబు గా ననునయించి రావణున కొన 
ల విది విహిత గడి దహనా 
ది వివిధ కర్మంబులు సుగతి పావకముల్‌. 


సురపతికి గృతజ్ఞుండై 

కరములు జోడించి యని పె గాకుత్‌ స్టుడు త 
త్ఫుర సారథి (బీతి పుర 

స్పర సమ్మానం బొనర్చి స్వఃపురమునకున్‌ . 


అభి షకించె ముదంబున 

విఖీషణున్‌ లక్ష్కుణుండు వెదో క్ర విదిన్‌ 

శుభద [ప్రక్రియ లంకా 

1పభువుగ రాము పనుపున నురల్‌ వినుతింపన్‌, 


సీతాదేవి రాముని చెంతకు వచ్చుట 
పవన తనూజు దిలిచీ రా 
ఘవ్చ డి టె హనుమ! (కూర కర్ముం డగు వై 
(శవసున్‌ గూల్చితి నే నని 
యవనిజ' కీ వేగి తెల్పు మయ్య రయమునన్‌. . 


యుద్ధకాండము 


1489. అరయము త దభ్మ్శిపాయప్పు 
సరళి యటం చనువ నేగి సత్వరు డగుచున్‌ 
మజలి చనుదెంచి రఘుభూ 
వరునకు వచియించె నిట్లు వాన నిలయా. 


1490. అమితానందంబును జెం 
దె మహీసుత లక్షణుండు నీవున్‌ గుశలం 
బు మెయిన్‌ బొల్లు రనియు బం 


కి ముఖున్‌ సమయించి తీ వనియు నే దెలువనే. 


1491. నిను సశ్యరంబ దర్శెం 
ప నాస వడుచున్న దా యమ కడున్‌ డేగా 


న 
~ 


దన్నుదు ముక్కలు సేయుడు 
నన్నున్‌ వారించె నను దయాపూరితియై. 


1498. వై రంబు కలదె నాతో 
వారికి వ రించి రట్టు (పభు నానతి 
కాదణముగ దాసులు టి 


అ Kk న్‌. 
కాా-ర ము “సేయ గలరె! (ప్రభు కార్యం బనుచు 


|. 





1494. 


1495. 


తీరా 


అని తెల్ప, సగౌర వముగ 

జనకాత్మజ దోడితెమ్ము సత్వరమ విఖీ 
షణ! యని రాము డనగ జ 

య్యన నేగి యతండు తత్స యత్నము. 


సుర నారుల బోలెడు వర 


పురంధు లభ్యంగనంబు మున్నుగ వివుం 


1496. 


1497. 


1498. 


బర భూష ణాదుల నలం 
కరించి యంచిత మగు శిబికం గొసనితేరన్‌, 


ముందు నడచుచు విఖీషణు 
డందలమున్‌ రామభ|దు నంతికమున ని 
ల్పం దిగి జానకి పతి మో 
ముం దిలకించె ననురాగ పూర్ణేషణ యె. 


సీత శపథము సేయుట 
నును సిగ్గున మోమున్‌ వం 
చిన చిరదుఃఖిత యగు సతి జీరక కఠిన 
స్వునమున రాము డనె మనం 
బున రోష విషాద భావములు తీండింపన్‌. 


ఓ మంగళ న్యరూపిణి! 

ఓ మైథిలి! శ|తునిధన మొనరించుటచే 

నా మది నిండిన [కోధం 

బామూలము దీరి (పతిన సార్ధక మయ్యెన్‌. 


యుద్ద కాండము 301. 


1499. 


1500. 


1501. 


1502. 


19508. 


జలధికి సేతువు గట్టి క్ర 

పులతోడం దండు వెడలి పోకార్చితి మ 
ల్లలనాపహారు రావణు 

గళంకము న్చాపుకొంటి గాకుత్‌స్టులకున్‌. 


చేసిన (పతినం దీర్చితి 

నాసుర నాథు న్వధించి యనిలసుతాదుల్‌ 
భాసుర పరాాకమ నిధులు 

బాసట యె పడిన [శమము ఫలియించె నొగిన్‌, 


ఆ నాడు నీ కయిన యవ 

మానము బాపితి బర్మాకమ యశో పేతుం 
డైన పతికి దగినట్టుగ 

సీ నాడు స్యతం|తు రాల వీవు జనకజా! 


నివసింపు మింక నీయి 
చ్చ వచ్చి నెడ |జాణరక్ష సల్పుకొనగ, దా 
నవ రాజాంక పరి [షభ 
ష్ట్ర వగుట నిను స్వికరింప జాలను సతిగాన్‌. 


సందేహమ్మున కెజయ 

య్యెం దరుణీ! నీదుచరిత మెదుట నిలిచి నా 
కిందుం (బతికూలవు మా 

డిం దోచెదు నేతరోగి కి స్టీప మటుల్‌, 


302 


1504. 


1509. 


1506. 


(re 
య! 
డూ 
న్‌ 


1508. 


శ్రీరామకథాకందము 


ఒక వత్సరకాలము పం 
కి కంరు నింటన్‌ మెలంగితివ నిజ 
రి ఆబజుక ని నైకొన దూ 


అకున్నె లోకము విమోహి రామవు డంచున్‌, 


క 


అవమతి బాపు కొనంగా 
బవరము సేసి దశకంరు వధియించితి గా 


ని వనిత! స్‌వై వాళ్ణిమో 
హ వశమ్మున గాదు తలియుమా స్పష్టముగాన్‌, 


మనసిజ వికార దుష మ 


శ్యుల స నట్టు సేయ నొపవ్పదె నాకున్‌! 


అనినన్‌ మధుర |పియ భా 

షణ శవణ స సక్త మానన లతాంగి మహీ 
తనయ వడంకె వడవడ బ 

వన ధూతం బైన కుసుమ ఫర్‌ బో లెన్‌. 


యుద్దకాండ ము 303 


1509. (పకృతి సుకుమారి యగు జా 


1510. 


15 షమ, 


1512. 


1518. 


నకి మనమున దల్లడిల్లి, నాథు తిరస్కా 
రక తోరు ns (మిం 
గుకొనుచు గద్గద మగు నెలుగున ని ట్రనియెన్‌. 


అనరాని మాట లంటివి 

నను బామర జనుని బోలె న్యాయమె? నాథా! 
మనమున నిను దప్ప నెజుం 

గ నన్యు నేనాడు నెట్టి కాలంబుననున్‌ 


దనుజాంక పరి|భష్ట 
ని నింద సేసితివి నన్ను నిర్మల చరితన్‌ 
దనుజుడు బల పమాగ 


మ్మున న్లొనడె ని స్సృహాయముగ నున్న తజిన్‌, 


ఎదిరింప నశకళ్ణింబ 

య్యె దనుజు, వారించితి, నిరసించితి, న 
య్యది దె వకృతంబగు, దూ 

అదగున్‌ దైవంబు, ద దపరాధంబునకున్‌. 


అ 
కలుషం వింతయు న సలు 


304 


1914. 


1515. 


1916. 


1917. 


1518. 


శ్రీరా మకధథాక ందము 


వెరిగితి మా బాల్యమ్ముగ 
నిరువురము నలసి మెలసి యెబజుగుదు వస్మ 


చ్చరితంబు బూర్జముగ న 
ప్టైజుగని చో నెజుగ జాల విక నెన్నటికిన్‌. 


జననము ధరణీ గర్భం 

బున నందిన దాన, పెంచి పోషించిన దా 
జనకుడు రాజర్షి, సుశీ 

లను, శపథం భేమి కావలయునో చెపుమా! 


పలికితివి కష్టపుం బలు 

కులు నా న్రీత్వమె కతముగ గుజనుం బోలెన్‌ 
దలపంగ వైతి వయయో! 

యిలా సుతన్‌ నాదు పూర్వ వృత ౦బు మదిన్‌. 


మనమున గణింప కుంటివి 

మన వెండిలి నాటి సతృమాణం బెనన్‌ 
గణియింప వింత నీవై 

వెనగొన్న మదీయ భ క్రి విశ్వాసములున్‌. 


హనుమన్‌ లంకకు బంపిన 

దినమ్ముననె నిన్ను వీడితి నటంచుందె 
ల్పిన, బతుకు ద్యజించెడి దా 

నను, నీకు రణ్మశమం బనావశ్యముగన్‌, 


యుద్దకాండము 305 


19519 


1520, 


1521. 


. హతమయ్యె జీవితం బది 

(బతు కేమిఫలము భవ త్తిరస్కృతి కెజయె 
(బతుకున్‌ ద్యజింతు ననుచున్‌ 

జితి చెర్పింపు మిక నా కనియె లక్మణు తోన్‌, 


ఆతడున్‌ రాము దెసం జూ 

చి తన్ముఖ ద్యోతమాన చిహ్నంబుల న 
పిత మెణిగి యేర్చరించెన్‌ 

జితి గపులు |నాక్షసులు విచేషులు గాగన్‌. 


జనకజ యవనత మూర్చం 

బున రామునకున (బణామము ల్పేసి (పద 
శీణ మాచరించి (పార్టిం 

చె నిటనలదేవు శుద్ద చిత్తము తోడన్‌. 


య 


1522. నిరతమ్మున్‌ బతి చరణ 


స్మరణమ్మున్‌ బాయ కుని. సత్యం బేనిన్‌ 
బరిశుద్ద వర్త నమునన్‌ 
బరగుదు నెని హుతవాహ। నను [బోవు మొగిన్‌. 


1528. మనసున వాకున గర్మం 


బున రాముం దప్పక సతము జరించెడి దా 
శనురునుళ క నాశ్యైవి! 

యనల మహాదేవ! కావు మన్ని విధములన్‌. 
SKK-_20 


306 


1924. 


1525. 


1526. 


1527. 


1528. 


శ్రీరామకథాకండము 


తరణియు శశియు (దిసంధ్యలు 

వరుణుడు వాయువు దిశల్‌ దివారా! తములున్‌ 
ధరణియు ననుం బతి వత 

కరణిన్‌ భావింతు రెేని కావుము నన్నున్‌. 


అంతన జానకి దేహ 

(థాంతిన్‌ విడనాడి చొచ్చె జలనంబున ను 
స్వాంత యగుచు, మోసి దివిజ 

కాంతల హాహా రవములు గగనం బందున్‌. 


చెలరేగెం గలకల మ 

వ్యలముఖ రాక్షస భట పవరులన్‌ నిటూ 
రులు రామచం[దు డింత ద ల 

య లేని వా డయ్యె నేల యను వాక్యములున్‌, 


ఆ పలుకులు వ్యాఖ్యాన వి 

లాపంబులు నాలకించి లవకాలము చిం 
తాపరు డయ్యెన్‌ రాముడు 

భూప్వుతిక యగ్ని హో[తము [బవెశింపన్‌. 


దేవతలు రామునకు నిజన్థితి దెలుపుట 
ఆ సమయమ్మున దోచిరి 
వాసవ ముఖ దిక్పతులు సుపర్వులు నాశీ 
కాసన వృషభ ధ్యజులున్‌ 
కాసుర యానమ్ముల గగన పథం బందున్‌, 


యుద్దకాండము 


1829. రాముడు ఘటించె శర్యపి 


1580. 


AS 


తామహ శకానల ముఖ దై వత త౭&ిన్‌ 
గై మోడ్సులు వా రెల్లరు 
రామున కని రిట్టులు మధుర వచః ఫణితిన్‌. 


దివిజ (శెష్టుండవు రా 

ఘవ।! విజ్ఞానివి సకల జగత్క-ర్తవు భ 
రవు సర్వ శక్తి మంతుం 

డ వెజుగ వెట్టు నిను నీవు నాశీకాఇు! 


బొతుధామ నామక పజా 
పతి వరయంగ నెనమం[డు చసువల 
తీత యా ద్యంత సమయ సం 


సితుండ ఏ వొక్కరుడవె శ్రీనామ విళూ! 
Gb లో 


| శివమూర్తుల నష్టమ మూ 


ర్రీవి ద్వాదశ సాధ్యులం దరిందమ! 1 వై 
ధ వవాడ వశ్విను లు ని 
(శ వణంబులు న్మేతము లిన శశి య యుగ్మ ము. 


. సకలేశ్వరుడవు రామా! 


క లజ్ఞాండ వకలంక సజ్జన నుత జా 
కి యగ్ని జొజ సివారిం 


బీ aA 


కె ట్లుపేక్షించి తయ్య! |పాకృ్ళతు బోలెన్‌. 


అ) 


ల్‌ 


కెటి 


1984. 


1586. 


1988. 


శ్రీరామక థాకంద ము. 


అని నుర లడిగిన రాఘవు 

డనె నే మేమొ యనుచుండి రమరులు మనుజుం 
డ ననియు దశరథ పుుతుం 

ననియు మాతమె తలంతు నాదు మనమునన్‌. 


tx 


నెవ్వండ నొ! యేమిటి 
కి నరరూవపంబున జనియించితినో యా 
వనము దెల్పం దగు జతు 


|r 


రానను డెంతయు ముదావవహాంబుగ నాకున్‌, 


అనిన జతుర్ముఖు డిట్లన 

దనుజవధార్థముగ దశరథ శనూజుడవై 
జనియించిన శ్రీ నారా 

యణుండ వఖిల భువ నావ నై కాత్ముడవున్‌. 


. పరుడవు పరాత్పరుండవు 


పురుషో త తముడ వజితుడవు ముని మానస గో 
చరుడవు నిత్యుడ వాద్యం 
తరహితుడవు నీవు చ|కధరుడవు రామా! 


ఆరయ నోంకార వష 

టా్యారమ్ములు నీవ, నీవ |కతువులు జగదా 
ధారుడవు నీదు రసనయె 

శారద హృదయంబు నేను సర్వేశ హరీ! 


“యుద్దకాండము 309 


1589. జనకజ సాక్షాత్‌ శ్రీల 


1540. 


19541, 


1542. 


19548. 


క్షి నీవు వివడవు మానుషీకృత రూపం 
బున నిర్యహించితివి రా 
వణ వధ సేసితివి ధర్మపరిరక్షణమున్‌. 


శ్రీరాముడు సీతా దేవిని స్వీకరించుట 
కమలభవుడు రాముని త 
త్ర మీ గతి నుతింప వహ్ని దై వము |(పఖవిం 
చి మహీసుత ము న్నున్న వి 
ధమున నిజాంకంబున గొని దాశరథి కనెన్‌. 


అమలిన శీలంబున వెల 

యు మాననీయగుణ యి య్యయోనిజ కడు దై 
న్యమునం బడి యుండ హరిం 

చె ముష్కరుడు రావణుండు శ్రీ రామ విభూ! 


మనమున నిన్నె తలంచుచు 

దినమ్ములు గడ వె ననిశము దితిజ స్రీ ధ 
ర్షణమున గడు నడలియు, జే 

కొను మీ యమ నాదు నాన గూరిమి తోడన్‌. 


ఇది ధర్మము లోక శుభ 

(పదంబు రామ యని హవ్యవాహను డనగా 
నుదుటన్‌ గరములు జోడిం 

చి దాశరథి పఠల్కె వినయ శీలుం డగుచున. 


10 


1లికీకీ, 


1545. 


1546. 


1947. 


1948. 


(శ్రీరామకథాకందము. 


ఎణుగుదు ని య్యవనీసుత 
వరశిలంబు ననవద్య వర్తనము తెజం 


గెణుగుదు నీ సాధ్వి నిశా 
చరు చేతం బడిన పాట్లు సాకల్యముగన్‌. 


ధరణీ విభుండ నగుటన్‌ 

బరీక్ష గావింప వలసి వచ్చె జనకజన్‌ 
నరతతి కాదర్శమ్ముగ 

జరించు నృపధర్మ మూని జగతి నిలుపగన్‌. 


పరు డపహరించిన సతిన్‌ 

మజల (గహించె స్మర వశుడు మ్మా విభు డని దూ 
అరె లోకు లెట్టు సేతు జ 

న రంజనం బట్టి దూజునకు లో నైనన్‌. 


అమలిన పాతి|వత్య మ 

హిమంబునన్‌ భూమి తనయ యే బామున క 
గ్గము గాక కాచుకో గల 

సమర్థు రా లం చుపేక్ష సల్చితి నట్టుల్‌ . 


జనకజ పత్మివత యటం 

చు నిరూపిత మయ్యె నిన్ను జొచ్చియు వెతలే 
కనపాయ త న్వెడలుట భు 

వన్మత్రయం బెజిగె నిద్ది పావక దేవా! 


యుద్ద జాండము 


1549. 


1592. 


19553. 


దతి వేర రాని యనలఐ 

బు రీతి ని యమ మెలంగెి బూరాంమర రా 
ట్పురి నంచు రాము డవనిజ ఆ 
కరంబు గొనియె ననురాగ కలితేక్షణుడై.. 


రామలమ్మణులు దశరథుని దర్శించుట 


. శివదేవుం డి ట్టనె రా 


మవ! పొలి యించితివి లోక కంటకు డగు దె 
త్య బభున్‌ రావణు మా భా 
గ్య వశ ౦బున, మోద మందే నఖిల జగంబుల్‌, 


. భరతు డెదురు సూచెడు ని 


దు రాకకై దిగులు వడుచు, |దుతగతి జగ - 
వరు తల్లులకున్‌ మోద. మొ 
నచించి పిత రాజ్య పహలనము సేయు మిక. 


కుల వర్గను లయ్యెడు పు 
(తుల గని హయ సవ ముఖ (కతు కెతంబు -, 
స్తులముగ గావించి యశో 

జ్వైలుండ వై చేరు మవల వైకుంఠకంముల, 


అడుగో! మి తండి దశర 
థుడు దివ్య విమాన సంస్థితుండై కంర 


చైడు నాతసికిన్‌ గావిం 


hee కూర స పణతుల్‌. 
పు డీవు ననుజుండు భక క్తి జా యి 


అ హు 


312 


1554. 


1555. 


15856, 


1557. 


1558. 


శ్రీరామకథాక 6దము 


అన నచ్చెరువున గని రా 
మ నృపాలుడు లక్షణుండు మ స్తకము ల్వం 
చి నమస్కృతి సేసిరి స 
ద్వినయమ్మున దండి కనమ తేజో నిధికిన్‌. 


మాద (పపుల్ల నేతుం 

డై దశరథు డగతనయు నంతికమునకున్‌ 
రా దిగిచి శిరము మూర్కొని 

ఆదరమున బల్కె- గించి దార్తియు దోవన్‌. 


తనయా! నిను బోల్వాని గ 
హనమ్ముల జరింప బంచి నట్టి దురాత్ముం 
డను, సుర అంతగ బూబిం 
చిననున్‌ జిత్త పళాంతి చేకుర కుండున్‌. 


వనవాస దీక్ష బూర్జ 

మొనరించి |పబల దశాన నోన్మథనము స 

సి నిలింప |పస్తుతి గ 

న్ననిన్నిటుల్‌ జూడ గంటి నా భాగ్యమునన్‌. 


అరుణోదయంబున నిరుల 

తెజంగున న్నమసి పోయె దీవ్య త్తేజో 

భరితు న్నిను గన దుఃఖం 

బు రామ! హర్షమున బొంగి పొజిలున్‌ మదియన్‌. 


యుద్ధకాండము 313 


15589. 


1560. 


1561. 


1562. 


1568. 


నిను యావరాజ్య పట్టం 

బున కభిషిక్తుం బొనర్చు పూనికకున్‌ రా 
వణ వధ గోరి సుర లొన 

ర్చిన విఘ్నము లెల్హను దెలిసితి ని ప్టీపుడే, 


అమలాత్మలు కౌసల్యా 

సుమి|తలుం గైకయు గడు సుఖు లౌదురు స్వాం 
తము లలర, సతీ సోదర 

సమేతముగ నిన్ను జూచి, చను డిక, పురికిన్‌. 


ఇల బరిపాలించుచు స 

ల్తలి తై శ్వర్యమున భరత లక్ష్మణ శతు 
ఘ్నులతో నివు సుఖంబుగ 

విలసిల్లుచు నుంట జూడ వేడుక వడుదున్‌. 


అని బహ్వాశీస్సు లొసం 

గిన జనకునకు న్నయమున గ ల్మోడ్చి స్మితా 
ననుడై విన్నప మొనరిం 

చె నిట్టు రాముడు _పసన్న చిత్తము తోడన్‌. 


వనవాసము సేయగ నే 

జనునాడు వచించితిరి విషణ్ణస్వాంతం 

బున గైకేయిని ఏడితి 

నని, గృప నుపసంహరింప డ వ్యచనంబునీ. 


314 


1964. 


1565. 


1566. 


1567. 


(శ్రీరామకథాకందము. 


ఈ వరముం దయసేయుము 

[బోవుము న న్నని కరములు ముకుళింప |వియం 
బావపాల నట్ట యని రా 

మావరజుం గాంచి యిట్టు అనె, దశరథుడున్‌. 


నిరతము సద్బక్తిన్‌ బరి 

చరించితివి రామభ[దు సంతన పడితిన్‌ 
వద పురుషార్థంబు అభిం 

చెర! పుతక।! నీకు, నేను చెప్ప వలయునే. 


సమకూరు సర్వ ధర్మ ఫ 

లములున్‌ నిస్తుల యశంబు లక్ష్మణ! యీ లో 
కమునన్‌ బిమ్మట స్వర్వా 

సము రాముడు ని యెడల (బసన్ను౦డై నన్‌. 


పరగును దైవత హృదయాం 
తరవ రియు నాశన రహితంబును నై పు 
(త! రహస్యంబుగ _బహ్మం 
బెజుంగ రా దాత్మశుద్ది హీనుల కెందున్‌. 


టు యవిచింత్య [బ్రహ్మం 


బీ యరి నిర్మథన తేజ మెసగన్‌ రాముం 
డై యవతరించె భువినీ 
వీ యెజుకం గలి కొలు మెప్పుడు వాసన, 


యుద్ధకాండము 


315 


1589. అని జానకిం గని వచిం 


చె నిటు లమ్మ! భవదీయ చేత శ్ముద్దిన్‌ 
జన విదితము సేయగ న 
ట్టానర్చె రాము నెడ గోప మూనకుము మదిన్‌ 


భల ఆ 


1570. నిరతము పతి సేవాత 


తర వౌదువు నీకు చెవు దగునే వతియే 
పరదై వతంబు సుమ్మని 
యరిగా దశరధుండు దివ్య యానంబు పయినీ్‌. 


1572. అనిన, సహ్మసాక్షున కి 


టనే రాముడు. ము మరికి యల బొదవుటుకెతి 
లా 

మెను గావలసిన దొం డుం | 
డున! నెన, మ దీపితం బకుగుదు సురపతి! 


1578. రణమున గూలిరి నాకై 


వనచర లాంగూల బుక భటు లగణిత సం 
ఖ కై; నిలింపపతి! పునర్జి 
వనము పసాదింపు మట్టి వా రెల్లర కున. 


316 


1574. 


1575 


1576. 


1577. 


1578. 


శ్రీరామకథాకందము 


శతతనులు యథావూర్వ 

నీతి నందన్యలె, సమృది జేకూర వలెన్‌ 

థి అ 

శ్షితిరుహ మూలంబులు ఫల 

తతులున్‌ జల మెల్లవుడు సుధా మధురములై. 


బహు దొడ్డ వరము లియ్యవి 
మహనసీయము నిదు మాట మన్నింతు నటం 
చు హసన్న్ముఖు డై శుభ మని 

నహ సన్నేతు డరిగె దివిజసోమము తో. 


మృతులు బునర్జీవితులై 

షతతను లె పడిన వారు గాయంబుల బా 
ధ తొలంగి, లెచిరి సము 

దతులై వానర చమూ కదంబము నందున్‌. 


శీరాము డయోధ్యకు బయన మగుట 


అమీ తానంద భర స్వాం 

తమునన్‌ శీ రాఘవు డభినందించె సుహృ 
త్రములు యశో భాస్వరు ల 

ర్యమాత్మజ విఖీషణుల నుదార చరితులన్‌. 


మై డాప కుద్దతిం బో 

రాడితివి జయావహముగ రవినందన! యీ 
రేడు జగంబులలో నీ | 

క్ర డెవ్వరు పెర్కొానగ సుహృల్లోక మణీ! 


యుద్ధకాండము 317 


1579. 


1580. 


1581. 


1582. 


1588. 


ఏ విధముగ గొనియాడుదు 

నీ వొనరించిన సహాయ మిప్పటున లం 
కావిభు! నుగుణ విభూషణ! 

రావణు గూల్చి పడసితి ధరాసుత నెలమిన్‌, 


ఇక మీ మీ రాజ్యములన్‌ 

సుకముగ నేలుకొను డెదురు నూచెడు నాకై 
వికలాత్మన్‌ భరతుడు, తడ 

య కేగుదు నయోధ్య కొసగు డనుమతి నాకున్‌, 


అనినన్‌ విఖీషణుం డి 

ట్టనె, (పభు! యీ యొక్క-_నాటి కస్మ న్నిలయం 
బున నాతిథ్యము గొని యువ 

ల నెగు మయ్య! కృత మంగళ స్నానుడవై. 


ధనపతి దివ్య విమానం 

బు నుంచితి భవ న్నిమిత్తముగ నాకడ, రా 
మ నరేం|ద! సర్వ సిద్ధము 

గ, నిరాలస్యముగ జెర్చు గల దది పురికిన్‌. 


ఈ యొక వరు నయ 
సేయుము మన్నింపు మను నిశిచరాధిపు నా 
ప్యాయమ్ముగ గని యిటనె 
C9 
నా యాజితనూజు డెల్ల రాలింపంగన్‌, 


"౩116 


19584. 


1989. 


1586. 


1587. 


1588, 


(శ్రీరా మకథాకందము 


వినుతం బగు సాచివ్యం 
బొనర్చితివి నాకు వికమోదార। విఖీ 


షణ! మన్నించుట కర్ణం 
బు నాకు నీ మాట ధర్మము సమంచితమున్‌. 


ఐనను నిలువం జాలను 
న నియ్యెడ, దమ్ము భరతునిం జూడం గా 
మానసము త తజంపడు 
[బాణమ్ములు నిలు నెట్తొ వా డిందనురన్‌,. 


వనవాసము దీర్చి మరు 
క్షణంట వత్తు ననీ నమ్మకం చొదవం గా 
ననిపితి రాజ్యంబున్‌ న్‌ నా 


మస్‌ న్నానాడు వాడు _పార్ధింపంగన్‌, 


ఆమాట నిల్బుకో వలె 

మా మువ్వురు తల్డు లమలమానసలు పుర 
గామణు లమాత్యు లన్మత్‌ 

క్షేమం బెబుగక కృశిం్యతు చిత్తషోభన్‌. 


త్వర నేగు టవశ్యమగుట 
నరిగద తణదాచరవిభు! అనుపుము న న్నం 
బరయానము నాయత మొ 
నరించి, కృపసేసి రము కనడ ఆరో కుమతి. 


యుద్దకాండ ము 


1589. ఆనుడున్‌ మారు వలుక లే 


i590. 


1591. 


1592. 


' 1598. 


క నిశాచర విభుడు వ మ్మున్‌ రావిం 
చిన నెక్కా రాము డి 
దనమున భార్యానుజ ల నెలమిన్‌, 


సవినయముగ మొక్కి వనా 

ట విభుం డనె నిట్లు, మిక్యూటం బయ్యుడు కా 
ఘవవిభు! భవ దభిశే షక్‌ 

తవ దర్శన వాంఛ మాదు స్వాంతంబులలో. 


అనుకంపా మతి వై యిడు 
మను జ్జ ని న్నను సరకు నతమఘమునముతులు. ౯ 


hn క శ 


0 


ణకానిధులు నీ ని తల్లుల 


మనసున ధన్యమ్ము తగును భవము మాకు 


ఎవనిం జూడ ద్వరపడుదు 

వెవండు నీ మన్ననన్‌ గడించె మునిజన 
స్రవనీయ భవ్య చరితుం 

డెవ డట్లి భరతు గనుట లభించును మాకున్‌. 


ఆనినన్‌ గపిపతి వచన 
మ్మున కుత్సాహ హూమ్మున గపిపుంగవులున్‌ దై 
త్య నృపతి యున్‌ బళ్కిరి దా 

మును వత్తు మయోధ్య కంచు ముక్త స్వరుకై, 


(rr 


320 


15౪4. 


1595. 


1596. 


1597. 


1598. 


డీ 


అమిత [1పియ మయ్యె సతీ 

సమాగమంబున, మజణీయు బసన్నుంది+ 
తము భరతుం గన బోవుట 

విమలము మీ మాట నద్ది ద్విగుణం బై 


కపి వీరుల తో నీవుం 

దపనతనూజ!। సచివ సహితము్ముగ అలం 
నృప! సీవు రండు సాకే 

తపురికి మా వెంట సమ్మదం బెనశోంగ 


అని రాము డనుజ్ఞ నొసం 
గ నలఘు తేజ౨బు బుష్పకం బెకిశ్టార. 
య్యన సూర్యనందన విఖీ 
షణు లెల్ల వనచర రాక్షస (పముఖులక్‌ 


ఉల్హము లెల్లరకున్‌ రం 

జిల్లగ నాసీను లయి రుచిత పీఠయమూలన్‌ 
పుల్లేకణముల రాఘవ 

వాల్లభ స్తుతిప రైక భాషణు అగుచున్‌ 


పయనము సాగించె గుబే 

రయానము వియత్తలమున రాముడు వ 
చి యనుమకి సేయ |దుతగతి, 
నయోనిజం గాంచి రాముడనె |బియ 


యముద్దకాండము _ 321 


(శీరొముడు సీతాదేవికి మార్గమున వీశషములు తెలుపుట 
1599, చను నీ పుష్పుకము దుతగ 
తి నయ్యెదె (త్రికూట శిఖరి దివ్య న్నవ ర 
త్న నిభృత సౌధో పేతం 
బు నిశాచర సార్వభౌమ పురముం గనుమా! 


1600. జనకజ! చూడు మదియె రా 
వణుండు దుష్కత ఫలానుభ వమున్‌ (బాపిం 
చిన రణభూమి హృదయ భె 
దనముగ విలపించి రచచె తత్సతు లెల్లన్‌. 


టో ద్‌ మ అద 
1801 ఇదె అవకకాంబుధి అరం 
టి అ 
జ 2 రా A అఆ ల 
ఐదంష పూరం పిదె సతు వంబుధి లోనన్‌ 
వ్‌ య 
శా ge re వ్‌ కూ లె 
SE oro 
ty 


1608. అదె రమణీ యోపహప వసా 
స్పదంబు స్నుగివ రాణ్తీివాసము కిష్క్యా- 
ధ దివిజ నాథాత్మజు నె 
చదిపిన తా వదియె చూడు సారస వదనా! 
ఏష మే. 91 


వ 


శ్రీరామకథాకందము 


1604. అనినన్‌ దరస్మితంబున 


కాబక్షే 


జనకజ యర్థింప రామచం|దుడు రావిం 
చె నయోధ్యకుం గొని చనగ 
నినతనయుం బంపి వానరేశ్యర సతులన్‌. 


తారా రుమాది వానర 

వీరుల భార్య లరుదెంచి [ప్రియ భావనతో 
నారోహణం బొనర్చు గు 

జేరు విమానంబు సాగ వియ దధ్యమునన్‌, 


. మజల వచింప డొడగని 

ట్రరుసమ్మున రాము డవ్యయ తపః ఫల సం 
భరితుండు మతంగ మునీ 

శ్వరు పుణ్యాశమము జనకజ! కనుము దీనిన్‌. 


. ఇచటె శబరకాంత పవి 

(త చిత్తమున మా కొసంగి దద్దయు (బ్రేమన్‌ 
రుచిరం బగు నాతిథ్యము 

శుచి పవేశమ్మున జనె నుగతి పథములన్‌. 


1605. విమల జలోపేతంబున్‌ 


రమణీయ శకుంత గీత రవమున్‌ పులా 
లా 
జ్జ మనోజ్ఞ గంధ బంధుర 
సమీర మి య్యదియె వంప జానకి! కనుమా! 


యుడ కాముంద్ద 


1609. 


1610. 


1611. 


1612. 


1613. 


ఛ్‌ 
(1) 
we 


అదె మేము కబంధు డనం 

గ దనుజునకు శాపమోక్షణము గూర్చిన తా 
వు, దినేశ్వర సుతుతో మా 

కొద విన సఖ్యంబు త ద్దితో క్తి ఫలంబే. 


సిను దొంగిలించి కొని పో 

యిన రాక్షనసున దశాస్యు నెదిరించి మహా 
రణముం బొనర్చి యిచ్చో 

టనె హతుడయ్యె ఖగపతి జటాయువు సీతా! 


అడె పంచవటి కుటీరము 

చదిపితి దనుజుల జతుర్దశ సహ!సముగా 

నడె గోదావరి కను మ 

లె సురసన్నుతు డగస్త్యు నాాశమ భూమిన్‌, 


వినుత తపోధనులు సుతీ 

క్షణ శరభంగులు (బవిమల చార్మితులు పు 
ణ్యనిధానుల యా|శ మముల్‌ 

కను మవె శరభంగు డందె గైవల్యంబున్‌. 


అతి మహాముని యున్న ప 

విిత్మాశమ మయ్యదె; యదె వెలయున్‌ బహుధా 
తు వభల బిితకూటము 

నేతోత్సవమై దివిజ దుస తీరమునన్‌. 


రైక శ్రీరామకథాకందము 


లో 


లీ ఉల లి లాత్ముండ - 


పన 
హాసు లాలి 

é ki అ 
ఇ 


చస యు. క్క మ 
ba నప స్తే పులిలా శమ 


= 
తృ మహా ప్రభావ డమ్ముని 
నమింత మని సిల్సే వాహన ఆ ద చా టన్‌, 


yf 


1 


భరడ్యాజ ముని నందర్శనము 
1615 రాముడు చొచ్చె ద దడాాశమ 
స సపరివారముగ [జ మా చున ముని 
స్వ్య్వ్వామ్‌ న నెలు పె స్వాగతము, టి 


ణామంబు లొనర్చిరి రఘు నాథ (పభృతుల్‌ . 


1616. ముసిచం్యచుం డి టన, రా 
స్‌ నరేఐ; ద! భ్‌ 


Da Ss 
మరలా నోరు శ 
ల్‌ 
న గొ జ అదీ క ఖే క్ష టి ~~ జా 
యుడరదుగు క్‌ దుర్‌ క్రొగ్న చాభనముని, 
శ జ్‌ లః వ్‌. ఖో a 
1617. నత్య పర్మాకమ! రామా! 
bs 
Bene ఆద ఒక హస mf On Ae ఒర 
(ఎత్యావసహా మయ్యె నాకు పీతృువాక్యము సం 
శీ 
Wf dw Aa లో 
నసుత౭ంముగ దికుడదత్‌ గత 
నీ be చ 


1618, వర 


యుద్ధకాండ ము 


1619. 


1620. హ 


1621 


Me 


1628. 


325 
meres మధుర ఫల భరిత ద 
రణీరుహ కలితముగ దగరం జేయును న 
త్తన మార్గమున వని నం 
చును అము డడుగ నొనర్చెను మునీం(దు డటుల్‌. 


రాముడు హనుమను భరతు నొద్ద క నుచుట 
నుమం గని పిమ్మట ని 
ట్లనె రాముడు, భరతు నాదు ననుజన్ముం జూ 
డ నరుగు మయోధ్య కీ వో 
హనుమా! తెల్పు మతనికి మ దాగమగంబున్‌, 


పదునా లేడులు గా రా 

ట్పదవిన్‌ వహియించు చున్న వా డిపు ర 
తి దలంచునొ చి తమున వి 

శదంబు గా నెణిగి రమ్ము శర వేగ గతిన్‌, 


Mus దానె ధరణీ 
మ. బూన న్మనమున భావించు నెడన్‌ 


కగింతు కలితుం డనుగా. 


భరజటీన్‌ | దికరణ శుద్దిగ 
భరతుడు నా కొసగ సిద్దపడి పలి 
మజలి చనుదేర వల్యదు 
మరు త్తనయ! నిలు మచట మా కొజకుం గాన్‌. 


I 


326 


1624. 


1626. 


1628. 


మయోధ్యకున్‌ రే పుదయము నందు, చను మనన్‌ 
వియద ధ్యంబున నేగాన్‌ 
రయమ్మున మరుత్సుతుడు భరతు దర్శింపన్‌. 


హనుమ భరతునకు రామాగమును దెల్పుట 


చనె శృంగి బేర నగర 
మున రామాగమన వార్త పురవతి ౩జిగిం 


చి నభస్వదాత్న కుడు చ 
జ యో నంది[గామము భర తాశమమునకున్‌. 


జం 


గది | గామమున మరు 


న్నందను దిక్షించె రామ నామ ధ్యానా 
నందు, జటావల్కుల ధా 
రిం దాంతు గృశాంగు భరతు దృఢనియమ పరున్‌. 


ఫలమూలాశను ; బహ్మ 
రి లస కేజో విభవ భరితు భరతుని, గే 
వల రామ దర్శ నేచ్చా 


కలితాత్కుం గని పులకిత గాతుం. డగుచున్‌, 


యుద్ధకాండము 


1629. 


1630. 


1681. 


1682. 


1638. 


337 
హానుమం డిట్టనె నంజలి 


యొనర్చి బాష్పములు గమ్ము చుండు కనులతో 
వినయమ్మున, దేవ! భరత! 
ఏసిపింతు శుభ పదంబు పను ము వా రన్‌. 


వనవాస కేశ వ్యధి 

తు నెవ్వనిం జూడ నీవు తొందర వడుదో 
యనఘచరి[తుం డా రఘు 

జనపాలు డడిగె భవ త్కుశలముం బీన్‌, 


తన దేవేరి నపహరిం 

చిన రావణు సంహరించి శ్రీరాముడు 
ర్యను దమ్ము లక్షణుం గొని 
చనుదెంచుచు నుండెనయ్య సమ్మద 


అన న త్యుత్మ-ట హర్ష 
మ్ము నోప లేక భరతుండు మూర్చిళ్లి [కమం 
బున దెల్విం [సే అలం ట్లనె 

హనుమంతుం గౌగిలించి స్మాశు నయను 


గ్‌ 
pe 


ఘన |గీష్మాతప తప్తా 

వనికిన్‌ దొలిజల్పు వోలె వచ్చి (శతి రసా 
యనముగ రాము కుశల వా 

ర్తను దెల్చికి వెవ్వడవు సురవొ మనుజుదవొ! 


328 


1634. 


1685. 


1686. 


| 
రా 
co 
జో 


1685, 


శ్రీరామకథాకందము 


ఎనన మోద ముఠ గూ 

ర్చిన సీ కొసగుదు ననర్థ చీనాంబర గో 

ధన రత్న హారములు మో 

హనాంగు లగు కన్యల బదునార్వుర ననమా। 


ఎపు డెపుడు రాము డేతెం 
చి పుడమి భారంబు బూన సేవింతు దటి 
య పదాంబురుహంబు లనుచు 


విపిన నివాస (వతాంత వేళ న్వేతున్‌. 


వినిపింపుము రామ |పభు 

వనవాస విశేషములు క్షపాచరవతి గూ 
ల్సిన తీ రనుచు బృసి యొసగ 

ననిలజు డాసీను డై మహానందమునన్‌. 


సుమధుర వచః ఫణితి డెం 

ద మలర గా జితకూట ధ్యాతీధర ని 
ర్గమన (పభృతి ధరణిజా 

సమాగ మాంతముగ రామ చరితం బెల్హ్లన. 


విసీపించి వాయుజుం డి 

ట్రనె, సుగీవాది వానరావళియు విఖీ 
షణుడు న్వెనుకొన రాముడు 

చనుదెంచు న్చుష్పకమున జానకి తోడన్‌. 


యుద్ద కొండ ము 


1689. ముని తల్పజుడు భరద్వా 


జుసి దర్శించి మబయునాడు సూర్యోదయ గ్‌. 
వ నిచటికిన్‌ రాగల డా 
యనమఘాత్ముడు రాముడు భరతా! ని న్లూడన్‌.. 


శతుఘ్నుడు శ్రీరామునకు స్వాగత లాలు “సీయుట 


1640. 


1641. 


1642. 


1648. 


పరమానంద వికచ హృ 

తృరోరుహుం డై భరతుడు ద (దామకథా 
భిరతుం డగు శ|తుఘ్నున్‌ 

బరికించి వచించె నిట్టు నయ మొప్పొరన్‌. 


చాటం బంపుము తమ్ముడ। 

పీటన్‌ రామాగమనము విస్పార ధ్వ 
న్యాటోపంబున దీర్పుము 

హాటక మణి రత్న తోర ణాలంకృతులన్‌, 


పురి దేవాలయము లలం 

కరించి కును మోపహార గంధ |[దవ్యాం 

బర రూప దీపములతో 

సురలం బూజింపుడు కొలుచుడు భూనురులన్‌. 


కవి గాయక నర్తకసూ 

త వంది మాగధ పురోహిత సచివ మౌని 
(పవర చమూనాథ 1పము 

ఖ వివిధ పౌరజన కన్యకా నివహంబుల్‌. 
ఏష. 22 


330 


1644. 


1645. 


1646. 


1647. 


1648. 


శ్రీరామకథాకంచము 


చేరి నిలువ వలె బారులు 
గా రాముని స్వాగతింప గనక చ్చవి మ 

(చ్చీ రుచిర పతాకాళియు 

బోరన [మోయు శుభ వాద్యములు నొప్పారన్‌. 


అనినన్‌ శ|తుఘ్ను డరిగి 

యొనర్చె సన్నాహములు మహోత్సుకత, స్ఫుర ' 
న్మణి తోర ణాదుల బురా 

తన వైభవ దిపి కల్మి దనరెం బురియున్‌. 


భరతాదులు (శీరామున కెదురు ననుట 
రవి యుదయించుటకు ను 
న్నవరోధ జనంబు లెల్ల నరుదెంచి రమా 
త్య వశిష్ట కాశ్యపాది బు 
షివర్యులుం దండపతులు సేనలు తో రాన్‌. 


భరతుండు రామ పాదుక 
లరుసమ్మున దల నిడికొని యనుజన్ముండున్‌ 
గరువలి సుతుండు డో రా 
బుర |పజావళులకు మునుముందుగ నడిచెన్‌. 


అరుణు డుదయించె దృగ్గో 

చరుండు కాడేమి రామచం[దుం డనుచున్‌ 
భరతుండు సూచె శంకా 

భరిత స్వాంతుం డగుచు బవనసూతి డెనన్‌. 


యుద్దకాండ ము 331 


1649. 


1650. 


1691. 


1692. 


1658. 


భరతున కిట్టనె నంతట 

మరుత్సు తుండు, వన మెల్ల మధుర ఫల జలా 
కరముగ నెసంగ నానగిరి 

వరము భరద్వాజుడు సురపతియున్‌ త! 


చాపల్యము చే నయ్యవి 

పాపడ మా వానర తతి చరియింపం బో 
కిసగి దిం జాలము గా i 

నోపు నిజముగ నరుదెంచు వ్యోమ పథమునన్‌. 


శ్రీరాముడు నందిగామమునకు వచ్చుట 
అనుచుండ నంబరంబున 
వినవచ్చె న్వానర చయ విపు లారవముల్‌ 
కనవచ్చె బుష్పకంబున్‌ 
వన భూమిం డిగ్గుచు నయన మనో జ్జ్ఞముగన్‌. 


రాముడు ప్ప ష్పకమున్‌ డిగి 

భూమీస్టలి మోపె బాదములు జనకసుతా 
సౌమి(తులతో జై జె జై 

రామా యను రవము లంబరమ్మున నిండ న్‌; 


భరతుండు హర్ష పులకిత 

శరీరు డై శనుల బాష్ప జలము లురలగా 
నరిగి (పసన్నముఖుం డై డె 

న రాము పాదముల కైెజగి నయము దలిర్చ్పన్‌. 


332 


1654. 


16506. 


1657. 


1658. 


శ్రీరామకథాకోందము, 


పాదుకలు మోదమున ద 

త్పాదాబ్ద ద్యయికి గూర్చి భరతుం డనె నౌ 
మీదన్‌ సకాలమునకున్‌ 

సీ దర్శన మిచ్చి తయ్య! నిర్భర కరుణన్‌. 


; పితృవా క్పాలన మసమ 


(పతిభన్‌ జెల్రించి రిపుల భంజించి సుఖ 
స్థితి నరుదెంచితి వర్పిం 
చితి నీ రాజ్యంబు నీకు జేకొనుము |పభూ! 


మోసితి బదునాలేడులు 

గా సర్వంసహ ద్యదీయ కారుణ్యమునన్‌ 

సీ సరి వత్తునె యన్నా! 

యూ సా[మాజ్య మిక నీవ యెలుము చిరమున్‌, 


ఆనుటయు సాదరముగ భర 
తు నెత్తి గౌగిట గొనె నవ తోయరుహ విశా 
అ నయను డా రాముడు ల 
క్ష్మణు సంభావించె దగిన గతి భరతుండున్‌. 


నర పుంగవులన్‌ గుముద పనస బుషభ గవా 


క్ష రభస నీ లాంగద గవ 


య రంభ మైం దాదుల బర మాదర మెసగన్‌. 


యుద్ధకాండము 333 


1659. 


1660. 


1661. 


1662. 


1668. 


భరతుం డనె వానరరా 

జ్యర మాదిశ్వరున కిట్లు లభివాద పుర 
సృరముగ మా |భాతలు న 

ల్వుర కైదవ వాడ వైతి పుణ్య చరితా! 


తపడు బెరసి నప్పుడు 

పావై తోడుపడు వాడె పరగును మ్మితుం 
డై పగవాడ యగుం జు 

మ్మీ, పెణవా డంచు గౌగిలిందె నినసుతున్‌. 


దైవ వశంబున జెపడె 

వంటి మహాత్ముడు రఘునేతకు జెలియై 
యే విధి నందు విభీషణ! 
యీ వొనరించిన సహాయ మింత యటంచున. 


ఆని కౌగిటం గొనె విఖీ 

షణు భరతుం డంజలించె శ|తుఘ్నుడు భూ 
తనయా రాములకున్‌ ల 

కుణునకు మో దాశు పూర్ణ చతుం డగుచున్‌. 


(కమమున |మొకిి-రి భక్రియు 
(బమోదము న్వెలయ రామభ్యదుడు సీతా 
రమణియు లక్షణుడున్‌ గుశ 
ల మరసి తల్చులకు గోసలను తాదులకున్‌. 


338 


1664. 


1665. 


1666. 


1668. 


శ్రీరామ 


గురుదేవులకున్‌ సంయమి 
వరులకు బాదము లంటి వందన మొనరిం 
చిరి మువ్వురు సదమల భ 
కి, రహి యెసగ వారును బహుదీవన లొన, 


పురజను లెల్టరు నుద్దవి 
డి రామునకు స్వాగతం బిడిరి మంగళ వా 
ద్య రవములు జయ ధ్యను లం 


బరంబు ముట్‌ సుమవృషి బదాంజలు లె. 
లు లు os ea 


దరహాసాంచితముఖు డా 

దరించె రాముడు పురోహి తామాత్య వనే 
శ్వర మిత దండనాథుల 

బుర ముఖ్యుల నమత గరములు మోడ్చి యొ, 


. కనుసన్న విభీషణ విభు 


ననుమతి గెకొని (పదక్షేణ నమస్కతులన్‌ 
బొనరించి కుబేరుని కడ 
కనివెన్‌ రాఘవుడు పుష్పక విమానంబున్‌. 


తురకులు రిపుఘ్ను నానతి 

సరగున నేతెంచి రామ సౌమితులకున్‌ 
భరతునకు దిర్చి దిద్దిరి 

మురువుగ నిపుణముగ గడ్డములు మీసములున్‌. 


యుద్ధకాండము 335 


1869. తొలుత భరతుండు నా పై, 


JL 
ser 
వ్వ 
డా 


i871. 


1672. 


1878. 


న లక్ష్మణుండు ర వినందన విధీషణు ల 
వ్వల రామవిభు డొనర్చిరి 
లలిన్‌ సుగంధ జల మంగళ స్నానములన్‌, 


. కనకాంబరంబులున్‌ జం 


దనములు మె పూతలు సుమదామములున్‌ గాం 
చన భూషణావశియు నిం 
చనయ ముదంబున నలంకరించిరి రామున్‌. 


జానకికిం జేయించిరి 

రాణులు మువ్వు రమలాంతరంగముల శుభ 
స్నా నాద్యలంకరణము ల 

నూనమ్ముగ నవ వధువున కొప్పెడి రీతిన్‌. 


తారా రుమాది వానర 

వాడిజ నేతల కమూల్య వస్తా? భరణ 
శ్రీ ర మ్యాలంకృతు ల 

వ్వారిగ నిప్పించె రామభ్మదు జనసియున్‌. 


శీరాము డయోధ్య చేరుట 
కన కాలంకృత రథమున 
మణిమయ పీఠము లమర్చి క్మూతనయా రా 
మ నరం[దుల నాసీనుల 
నొనర్చి కొనిచనె భరతు డ యోధ్యాపురికిన్‌. 


336 


1674. 


1675. 


1676. 


1677. 


1678. 


(శ్రీరా మకథాకందము 


భరతుడు పగ్గమ్ము ల జే 

ధరించి యరదమ్ము దోల దమ్ములు వింజా 
మరలన్‌ వీవగ ర్యాతిం 

చరపతి ఛ|తంబు బది శశి సన్నిభమున్‌, 


హరిదశ్యంబుల బూనిన 

యరదమ్మున నేగు దైవ తాధిపు బోలెన్‌ 
మెజియుచు జేరె నయోధ్యా 

పురి సంకుల రాజ మార్గమున రాముండున్‌. 


ధాతీధ రోన్నతం బగు 

శ|తుంజయ నామ మదగజ _శష్టము వై 
మి|తాత్మజు దేగె జన 

స్టో తమ్ముల నాలకించుచు రథము వెంటన్‌, 


వినవచ్చె నంతట నభ 

మ్మున దేవ మరుదణ ముని ముఖ్య సుకృత వ 
ద నిరూపి తార్థ రామా 

వనిపాల స్రోతములు (గవః పేయములై . 


అరదంబునకున్‌ మున్నుగ 

నరిగెన్‌ గోచయము గన్యకావళియు శుభం 
కర పుష్పాక్షతలం గొని 

వర భూసుర కోటియు బహు వాద్యంబులతో. 


యుద్దకొండము 


1679. 


1680. 


1681 


1682. 


1688. 


337 


పురి సింటింటన్‌ ముంగి 

శ్ల రంగవల్లికలు పరమ రమ్మ్యంబుగ దీ 
ర్చిరి మి న్నారయు ధ్వజము లె 

తిరి చెలువార బహువర్ణ దీ ప్పమ్ములుగన్‌. 
లలి రమ్య సౌధపాళిన్‌ 

విలస | దాజముఖ భామినీ వితతులు సే 
సలు జల్లి కప్పురపు మం 

గళహారతు లిచ్చు 'చుండ గా రాము డొగిన్‌ 


.పురి జొచ్చి రాజసౌధాం 


తరమున దల్దులకు వందనములు సమర్పిం 
చి రవిజు విడియింప బనిచె 
భరతున్‌ నిజ వూర్వు వాస భవనం బందున్‌. 


(శీరామాఖిష్షేకము 
భరతుం డభ్యర్థింప ది 
న రాట్బుతు డనుప మరుక్షణంబున జని తె 
చ్చిరి భర్మ కలశములస 
త్వర జతు రబ్దుల జలంబు వానర వీరుల్‌. 
మణి ఖచిత రత్న సింహా 
సనమున నాసీను జేసి జానకితో రా 
మున కభిషేకము సేసిరి 
ముసీం[దులు వశిష్ట మౌని మున్నుగ నెలషిన్‌. 


338 


1684. 


1685. 


1686. 


1887. 


1688. 


శ్రీరామ కథాకందము: 


సరవిన్‌ బుత్విక్కు.లు భూ 

సురవరులున్‌ గన్నెలు వణిజులు యోద్దలునున్‌: 
బురజనులు రామున కొన 

ర్చి రొగి నుగంధిల జలాభిషేకము |బీతిన్‌, 


నురలు మహర్షులు దిక్చా 
లుర గూడి. [పహర్షభావు లుదితిన్‌ స 
ల్ని on 
రష రసౌషధు లభిషేకిం 
చిరి 'లో కావనరతుండు శీ) రామునకున్‌. 


దివిజపతి (పో త్సహింపగ 

బవనుం డర్పించె రామభదునకున్‌ "హే 
మ విలసిత రత్నహారము 

(పవిమల రోచిస్పుట శత పద్కోజ్రలమున్‌. 


అనిలుం డొసంగ రామున 

కనర్ష రత్న మణి మౌకి కాలంకృత కాం 
చన దివ్య హారమున్‌ శో 

భనయు క్తి మఅల నిలింప పతి వచనమునన్‌. 


భరతుడు ఛ|తము బట్టన్‌ 

దరుచరపతియున్‌ విభీషణ విభుడు వింజా 
మరలం బూనిరి చేతుల 

శర'-దిందు సమోజ్ఞ్వల రుచి సంపన్నములన్‌. 


69, 


692, 


1698. 


సుర వాదితములు మొజసె 

సుర కిన్నరు లాడి పాడి సుమవృష్టి వెలా 
ర్చిరి రామచందు వై నన 
వరతమ్ముగ ద న్మహోత్స వావసరమునన్‌. 


. తరువులు వూచి ఫలించె మ 


ధురముగ విమల జలయు క్రి ధునులున్‌ బాతెన్‌ 
బరమ సుగంధము వీచెం 
గరువలి త కాలమున సుఖ తను స్పర్శన్‌, 


. రేను శత సహ్మసంబున్‌ 


గానుక గా నిచ్చె (బాహ్మణ తతికి రామ 
క్యానాథు డాధభరణ వ 
స్తా నీకముతో హయ వృష భావళి తోడన్‌, 


జానకికిన్‌ బహుమానము 

గా నొసగె (నాము డలఘు కాంచన మణి ము 
కా నద్ద రత్న హారము 

దానిన్‌ దరహాస భాసిత వదన యగుచున్‌ 


కొని జనకాత్మజ తర" 

క్షణముల గన సాగ రామచం[దుని వంకన్‌ 
హనుమ న్ముఖ కపి వీరా 

(గణుల దెసన్‌ బల్మజు, రఘురాము డనె నిటుల్‌. 


340 


1694, 


1695. 


1696 


1497. 


141698. 


శ్రీరామక భాక ఆద ము 


తాన్‌ బుద్ధి బలముల స్ట 
సీ విశ్వము 'సేవు నేను నెల్లరమున్‌ న్‌ 

ఖ్యూ విర్బూతి దనర్తుమొ 

యా వీరున కిమ్ము రత్నహార కషసకా! 


అనినన్‌ జానకి మోద 

మ్మున బావని కిచ్చె హారము, ధరించె నతం 
డును దాని నజుత వినయ 

మ్మున, జే జే లిడి సభికులు మోదము తెల్పన్‌.. 


= తరువాత నాదరం బొ 


ప్ప రాఘవుండు దనివె గపివల్పభులన్‌ ఖా 
స్కర తనయాదుల దానవ 
వరులను ద త్త దనురూవ బహుమానములన్‌. 


పరితుష స్వాంతములన్‌ క 
దరణి సుతుండున్‌ విభీషణ విభుండును నే 

గిరి నిజ రాజ్యమ్ముల కను 

చరులం గూడి కృత కృత్య సంభావను లై, 


అనఘ సభాంతరమున ల 


కణు జూచి వచించె రామచం[దుడు భూ పా .. 
లనమున నాకుం దోడై 


యొనర్పుము సహాయ మీవు యువరాజువు సన 


యుద్ధకాండము : 341 


1699. అనుడు భవ త్పద సంసే 


వనంబు దక్కు. నితరంబు వాంఛింపను న 
ననె లక్ష్మణుండు రాము డ 
తని మెచ్చుచు నిల్పె ద త్పదంబున భరతున్‌. 


1700. |కతువులు వె కొ-నరించెన్‌ 


1701. 


1702. 


1708. 


1/04. 


శతాశ్వమేధములుసె సె కాస్త్రవిధిన్‌ దే 
వతలం బూజించె జన 

(పతతిన్‌ రంజించె ధర్మ రక్షణ నియతిన్‌. 
ఎజుగరు దుష్ట మృగ భయం 
బెజుంగరున్‌ జోరనీతి యే కష్ట మెజుం 
గ రెజబుగరు రోగ భయ మె 

వ్వ రెజుంగరు కాంతలు విధ వాయోగంబున్‌. 
ఆ రామ రాజ్యమున (బజ 

వారక ధర్మంబి నెజపి వదలిరి పర హిం 
సారతిస తం తానం 

బారోగ్యము కల్మి నెసగి రాయుష్మంతుల్‌. 
ఏ యది చెసిన శ్రీరా 


మా యని  వాయుచు బలుకుచు మానక సతముం 
జేయుదురు రామ నామం 


బాయొడయడు దై వమయ్యె నవని (పజకున్‌. 
తరుణమ్మున బర్జన్యుడు 

గురియు మహిరుహ తతి యెసగు గుసుమ ఫలసం 
భరితంబై యెక్కాలము 

సురుచిర సంపదల బొంది సుఖియింతు జనుల్‌. 


కెక్ష2 శ్రీరా మక థాకందము 


1705. ఆ రీతి రాము డఖిల [ప 
జారంజకముగ ధరి[తి శాసించె గుణో 


దారు లనురక్షు లనుజుల 
కూరిమి బదియు నొక వే యగు వనంతంబుల్‌. 


ఫల శుతి 
ఏ నరు డేనియు నీ యా 
ఖ్యానము భ క్రి కలితాత్మ నాలించిననున్‌ 
బూని లిఖించీన జదివిన 
నానరు డొందు నిహ పర నుఖాళి ననముడై. 
అంకితము 


ఇది రాముడు (వాయించిన 

తదీయ మైన కథ (వాయ దగుదని నన్నుం 
గుదిరిచె, భక్రిన్‌ (వాసీతి 

ద దర్పణంబుగ సుజన హిత రస స్పూర్రిన్‌. 


et ది వీ 


మంగళం కోసలేం|దాయ 
మహనీయ గుణాత్మనే 
చ|కవర్తి తనూజాయ 
సార్యభౌమాయ మంగళం 
శ్రీరామచందార్చణమస్ను. 


తఠతీతీతీతీ 


